మన్యుసూక్త విధానక్రమము 


(పురశ్చరణ ప్రయోగాది సంవలితము, 
సాయణ, పృథ్వీధర భాష్యానువాద సమేతము) 


పరిష్కర్త : 
శ్రీ పోతుకూచి శ్రీరామమూర్తి 


ఆడి 
ప్రకాశకులు : 


సాధన గ్రంథ మండలి, తెనాలి. 


. 

8 

. | 
స సంకలనకర్త : § 
ఫీ శ్రీపోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి క 
వ 9 
| | 
. 


ళ్‌, 
కాపిరైట్‌) (మూల్యం : రూ. 50-00 
LLL LLL LILLY 


మన్యుసూక్త విధానక్రమము 
(పురశ్చరణ ప్రయోగాది సంవలితము, 
సాయణ, పృథ్వీధర భాష్యానువాద సమేతము) 


పరిష్కర్త : 
శ్రీ పోతుకూచి శ్రీరామమూర్తి 


సంకలనకర్త : 
శ్రీ పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి 


ప్రకాశకులు : 


వార గ్రంథ మండలి, తెనాలి. 
కాపీరైట్‌) (మూల్యం : రూ. 50-00 


సర్వస్వామ్యములు 
సాధన (గ్రంథ మండలి, తెనాలి 


ద్వితీయ ముద్రణ 


శ్రీ విజయనామ సంవత్సరం మాఘ మాసం 
మహాశివరాత్రి 


ప్రతులు : 2000 


మూల్యము : రూ. 50/- 


ప్రతులకు : 

సాధన [గ్రంథ మండలి 

సరస్వతీ నిలయం, మల్లాదివారి వీధి, డోర్‌ నెం. 1-35-54, 
L.R.M. క్లబ్‌ రోడ్‌, ఆక్స్‌ఫర్డ్‌ స్కూలు ప్రక్కన, 

నాజరుపేట, తెనాలి. 

ఫోన్‌ : 08644-220857 


ముద్రణ : 
వాణీ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
ల 
గ్రాఫిక్స్‌ & ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
మార్వాడిగుడి ఎదురురోడ్‌, తెనాలి. 
ఫోన్‌ : 08644-224019, సెల్‌ : 9440358752 


న్వువిషయము 

మన్యుసూక్తము బుగ్వేదాంతర్గతము, మహామహిమో 
పేతము. “నమస్తే రుద్రమన్యవే” అనుచు రుద్రాధ్యాయము 
ఆరంభమగుచున్నది. కావున మన్యుదేవత రుద్రుడనియు, 
రుద్రాంశ సంభూతుడగుటచే శ్రీ ఆంజనేయస్వామియు 
మన్యుదేవత యనియు తెలియనగును. మన్యునూక్త 
పారాయణము, మన్యుసూక్తముతో రుద్రాభిషేకము చేయుట 
సంప్రదాయములో నున్నది. అటులనే శ్రీ ఆంజనేయస్వామిని 
మన్యుసూక్తముతో నభిషేచనము చేయుటయు ప్రహతముగా 
నున్నది. 


మన్యుసూక్త పారాయణాదులు సకామనయా చేయువారికి 
సకలారిష్టములు తొలగి సుఖశాంతులు సమకూరును. నిమ్మా 
మనయా చేయువారు అంతఃశత్రుజయమును పొంది ఈశ్వరాను 
గ్రహమునకు పాత్రులగుదురు. హనుమాన్మంత్ర సంపుటితో 
ఈ మన్యుసూక్తమును పాదర్చ, అర్ధర్చ, పూర్ణర్చలుగా విభజించి 
హనుమదుపాసకులకు పారాయణోపయుక్తముగా ఈ కల్పము 
రూపొందింపబడినది. ఈ మన్యుసూక్తము బాహ్య-అంతః 
శత్రువిజయమునకు కల్పవృక్ష సదృశమై విరాజిల్లుచున్నదనుట 
యతిశయోక్తి గాదు. 

14 బుక్కులతో 2 సూక్తములుగా నుండి 'మన్యుసూక్త 
మను నామమున ఇది లోకములో ప్రసిద్ధము. శ్రీసాయణ, 


iv 


పృథ్వీధరులు ఈ మన్యుసూక్తమును వేరువేరుగా భాష్యములు 
రచించియున్నారు. శ్రీసాయణులు ఈ సూక్తములకు ఆధిభౌతిక 
పరముగా అర్థము వివరించగా, శ్రీ పృథ్వీధరాచార్యులు 
ఆధ్యాత్మిక పరముగా వివరించినారు. పాఠకుల సౌలభ్యమునకై 
గంథాంతమున ్రతిబుక్కు రెండు భాష్యములతో ఆంధ్ర 
తాత్పర్య సహితముగా నీయబడినది. 


ఈ మన్యుసూక్త కల్పమును సంకలనము చేసినవారు 
దా॥ పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్రిగారు. వీరి పితృపాదులు, 
విరజానందనాథ నామాంచితులునగు బ్రహ్మశ్రీ పోతుకూచి 
శ్రీరామమూర్తిగారు ఈ గ్రంథమునకు పరిష్కర్తలగుట 
బంగారమునకు తావి యబ్బినట్టైనది. వీరిరువురికి హృదయ 
పూర్వక అభివాదములు చెప్పుకొనుచున్నాను. శ్రీ విరజానంద 
నాథా విష్పుతములైన అనేకానేక గ్రంథములను ఇంతకుముందు 
ప్రకాశిత మొనర్చి మా సాధన గ్రంథమండలి ధన్యత గాంచిన 
దని మనవి చేయుచు సెలవు గైకొందును. 


క్రోధన ఇట్లు 
నిజశ్రావణము బులుసు సూర్యప్రకాశ శాస్త్రి 
25-8-85 వ్యవస్థాపకులు, సాధన గ్రంథ మండలి 


మన్యుయంత్రోద్దారః 
బిందు త్రికోణం వృత్తం చ పంచకోణం సవృత్తకం । 
తతః షట్కోణమాలిఖ్య తదూర్ధ్వం వృత్త మాలిఖేత్‌ ॥ 
తత శ్చాష్టదళం పద్మం తదూర్ధ్వం వృత్తయుగ్యకం । 
విలిఖే ద్భూపురద్వంద్వం చతు ర్వారోపశోభితమ్‌ I 
బిందుమధ్యే మన్యుబీజం కామబీజం తతః పరం | 
త్రికోణస్య చ కోణేషు మన్యవే నమ ఇత్యపి | 
కామం మాయా రమా బీజం నారసింహం వరాహకం ॥ 


vi 


అల పంచకోణే షు బీజపంచక మాలిఖేత్‌ | 
షట్మోణేషు షడంగాని మన్యుమంత్రం దళాష్టకే ॥ 


ఇష్టం దత్వారిష్టం చేతి భంజయుగ్మం తతః పరం । 
అగ్నిజాయా సమాయుక్తం మంత్రం వృత్తే చ వేష్టయేత్‌ ॥ 


మన్యుయంత్ర మితిఖ్యాతం రౌద్రాస్ర్రం శత్రుభీతిదమ్‌ । 
కామం మాయా రమాబీజం నారసింహం వరాహకం ॥ 
పంచబీజం సముచ్చార్య మధ్యే బుగ్యోజయే త్తతః | 
అంతే పంచ పునర్చీజం విలోమేనైవ యోజయేత్‌ ॥ 
బీజాదౌ ప్రణవం యోజ్యం బీజాంతే పున రుచ్యతే । 
పరప్రయోగ మారభ్య హుంఫడంతం చ సంవదేత్‌ ॥ 
ఏత ద్యం త్రం సుసంపూజ్య మనుసూక్తం జపేత్సుధీః |. 
మన్యుః “ఓం క్లీం నమోభగవతే రుద్రాయ మన్యవే నమః” ॥ 
ప్రయోగమనుః టో 

“పరప్రయోగంనాశయ౨పరతంతూన్‌ చ్చేదయ౨మమ 


శత్రూన్‌ జహి౨ హన౨ హుంఫట్స్వాహా ఇష్టం దత్వారిష్టం 
భంజ౨స్వాహా” 


vii 


హోమసమిధలు 
విభీతక - తాండ్రచెట్టు 


ఖాదిర - కవిరి 
ఇధ్మవృక్ష - సమిధవృక్షము 
ఉదుంబర - మేడి 


త్రిమధురములు - చెరకు, తేనె, యష్టిమధుకము 
రవి - జిల్లేడు 


చంద్ర - మోదుగ 
కుజ - చండ్ర 
బుధ - ఉత్తరేణి 
గురు - రావి 
శుక్ర - మేడి 
శని - జమ్మి 
రాహు - గరిక 
కేతువు - దర్భ 


కపిలగోఘృతము - నల్లఆవునేయి 

చరువు - హవిస్సు 

హరిద్రాఖందము - పసుపుకొమ్ములు 
బిల్వపత్రములు - మారెడుదళములు 

పంచశాఖలు - మర్రి, రావి, మేడి, జువ్వి, కలుజువ్వి 
బీజాపూరకము - 

అశ్వత్థము - రావి 

కమలపత్రములు - పద్మదళము (తామర) 


Vili 
విషయసూచిక 
మన్యుపురశ్చరణవిధి, ప్రయోగము 
కామ్యప్రయోగము 
మన్యుయంత్రోద్ద్ధారము 
మన్యుయంత్రపూజావిధి 
ఆవరణపూజ 
మన్యుసూక్త పారాయణవిధిః 
అధథపాదర్భ పారాయణ[క్రమః 
అధార్థశ్చ పారాయణక్రమః 
బుక్సారాయణ(క్రమః 
. పురశ్చరణకాలే యంత్రపూజావిధానమ్‌ 


SHO 


=H 
=~ ౧ 


. లఘుపూజ 

. కామ్యప్రయోగములు 

. దీక్షాప్రకరణము 

. శ్రీ మదాంజనేయాష్టోత్తర శతనామావళిః 
. శివాష్టోత్తర శతనామావళిః 

16. సాయణభాష్యమ్‌ 


17. పృథ్వీధరభాష్యమ్‌ 


న ఆ = 
ల$ * © ౦86 


౮ ౮ 60 (౧౫ 


13 
15 
17 
27 
38 
60 
62 
65 
66 
69 
71 
74 
75 


[మ్‌ 


బుగ్వేద దశమ మండలమున గల 83,84 సూక్తములకు 
మన్యుసూక్తములని పేరు గలదు. మన్యువు అనగా కోపము. 
కోపమునకు అధిష్టానదేవత మన్యువు. ఈ దేవతయే రుద్ర 
సమకాధ్యాయమున కన్పించు రుద్రుడు. మన్యువును ఇంద్రుడని, 
వరుణుడని సూక్తములలో మంత్రద్రష్ట ప్రస్తుతించెను. మన్యు 
శబ్దమునకు క్రోధమను అర్ధము కలదు గనుక, శాక్తమున మన్యువే 
చండీదేవత. 'చడి కోపే' అని వ్యుత్పత్తి. పాపముపై, అధర్మముపై 
కోపముగల దేవత. ఈ రెండు సూక్తములకు అనేక విశిష్ట ఫల 
ములను పూర్వులు చెప్పిరి. సాయణభాష్యము ప్రయోగ పరము. 
పృధ్వీధరభాష్యము యోగ, వేదాంత దర్శనములను దృష్టిలో గ్రహించి 
ప్రవృత్తమైనది. అందుచే ఈ (గంథమున రెండు భాష్యములను 
ఇచ్చితిమి. మన్యుదేవత నారాధించి కొన్ని ప్రయోజనములను 
పొందవచ్చును. కాని గాయత్ర్యుపాసన చేయని వారికి ఈ 
లాభములు సిద్ధించవు. తర్వాత సరియైన గురువు వద్ద ఈ మన్యు 
దేవతాక మగు చతుర్దశ బుక్కులను స్వీకరించవలసియున్నది. 
పరులకు హాని కల్పించునట్లు పురశ్చరణాది ప్రక్రియలలో 
కన్పించుచున్నను. మన్యుసూక్తమును ముఖ్యముగా ఆత్మరక్షణకే 
వీటిని వినియోగించుట శ్రేయస్కరమని మా భావము. 


ii) 


Xx 


ఈ గ్రంథమున యంత్రము, పూజావిధానము, పురశ్చరణ 
ప్రక్రియ, ప్రయోగవిశేషములు కలవు. పాదర్చలకు అర్ధర్చలకు 
సంపుటి చేసిన మంత్ర ప్రయోగములున్నవి. మన్యు దేవునకు, 
రుద్రునకు సాదృశ్య ముండుటచే రుద్రాష్టోత్తరశత నామావలి 
చేర్చితిమి. రుద్రాంశతో నవతరించిన శ్రీ హనుమద్దేవునికి గూడ 
ఈ మన్యుస్తూకము (ప్రీతి సంధాయకముగాన, ఆంజనే 
యాష్ట్రోత్తర శతనామావళిని సైతము ఇందు పొందు పరచితిమి. 
పృథివీధరుని ప్రకారము అంతఃశత్రువులను జయించుటకే ఈ 
సూక్తములు చెప్పబడినవి గనుక, ముముక్షువులు ఈ కల్పము 
నాదరించగలరని ఆశయము. 


ధా దాం 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 
మన్యుపురశ్చరణవిధి, ప్రయోగము 


నమామి సుమహాతేజం సర్వశాస్త్రవిశారదమ్‌ | 
భవానీదివ్యమందారం విద్యాధీశం గణేశ్వరమ్‌ | 
నిఖిలాగమ తత్త్వజ్ఞం శాస్ర్రమార్గప్రవర్తకమ్‌ । 
నమామి స్వగురుం దేవం కల్యాణానందభారతీమ్‌ 11 


ఇపుడు మన్యుసూక్తవిధిని తెలిపెదము. “యస్తే మన్యో” 
అను మొదటి సూక్తమున గల మొదటి బుక్కు జగతీఛందమున, 
శేషించిన ఆరు బుక్కులు త్రిష్టుష్టందమున గలవు. ఈ సూక్త ద్రష్ట 
మన్యు తాపసుడు. ఇది మన్యుదేవతాకము. ఏడు బుక్కులతో 
నున్న “యస్తే మన్యో” అని మొదలిడునది మొదటి సూక్తము. 
“త్వయామన్యో” అని ఆరంభమగు ఏడు బుక్కులతో నున్న 
సూక్తము రెండవది. ఇందు మొదటి మూడు బుక్కులు 
తిష్టుష్టందమున, మిగిలినవి జగతీఛందమున గలవు. 
రెంటికిని దేవత మన్యుదేవతయే. మన్యు వసుతాపసుడే 
రెంటికిని బుషి. శత్రుపరాభవమును, అంతశ్శత్రు జయమును, 
రోగనాశమును, [గ్రహపీడాదిబాధా నివారణమును గోరి 
అ భీప్పి తార్థసిద్ధికె జపమున వీనికి వినియోగము. 


2 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


శ్రీ మన్యుసూక్తమునకు పదునాలుగు వేల పర్యాయముః 
పురశ్చరణ విధింపబడినది. పుణ్యస్థలమున, దేవతాయతనమున 
నదీతీరమున, లేక గ్రామమునకు వెలుపల పురశ్చరణ చేయ 
నగును. దీనిలో పదవవంతు తేనెతో కలిపిన నువ్వులత్‌ 
హోమము చేయవలెను. ఇందులోని పదవవంతు తర్పణము 
తర్పణములోని పదవవంతు భోజన మని చెప్పబడినది. ఇట్ల 
చేసినచో మన్యుదేవత సంతృప్తినొందును. 


కామ్య ప్రయోగము 


మహాశతుపరాభవమును కోరి చేయు పురశ్చరణకు పంద్రెండ 
లక్షల జపసంఖ్య. అంతకన్న కొంచెము తక్కువైన శత్రువుయొక 
పరాభవమును కోరినచో పండ్రెండువేల జపము సరిపోవును 
సామాన్య శత్రుపరాభవము నుద్దేశించినచో పురశ్చరణకు గః 
జపసంఖ్య పండ్రెండు వందలు మాత్రమే. 


అందరకు ఉపకారము చేయదలచిన, చాలామం!& 
ప్రార్థనాదులలో పాల్గొనవలెను. విభీతక, ఖాదిర సమిధలతో 
ప్రతి బుక్కునకు హోమము చేయవలెను. ఇధ్మవృక్షసమిధలతో 
హోమముచేసిన, విశేషఫలము చేకూరును. గ్రామమధ్యమున 
జపించిన, ప్రభుత్వము వశమగును. లోకవశ్యమునకు గూడ 
' ఇట్లే చేయదగును. దుష్టశత్రువును, ప్రత్యర్థిని పరిహరించుటక 
గ్రామమధ్యమున పదునాలుగువేల పర్యాయములు జపించవలెను. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 3 


ఉదుంబరసమిధలతో పదునేను ఖాదిరాదులతో హోమము 
విహితము. పాలతో తర్పణము చేయనగును. రోగము నశించ 
వలెననిన, దేవస్థానమున జపము గావించి, త్రిమధురములలో 
ముంచిన మామిడి చిగురులతో దశాంశము హోమము చేయ 
వలెను. దీనిలో పదవవంతు మార్దనము, రెండు సూక్తములతో 
తాపసమన్యువునకు తర్పణము గలదు. హోమసంఖ్యతో క్షీర 
తర్పణమని కలదు. అప్పుడు మహారోగము నుంచి విముక్తి 
లభించును. 


గ్రహపీడ నివర్తించుటకు జపసంఖ్య ఒక వేయి మాత్రమే. 
అదిత్యాది గ్రహములకు ఆయావిశిష్ట సమిధలతో హోమము 
కలదు. దుష్టగ్రహపీడ నుంచి నివృత్తికై ఇట్లు చేయవలెను. 


అమృతమయమగు చంద్రమండలము నుంచి స్రవించు 
అమృతధారను ధ్యానించి మూడువేలసార్లు జపించిన, అప 
మృత్యువు తొలగును. కపిలగోఘృతమును పాలతోను, పెరుగు 
తోను కలిపి చరుహోమము చేయనగును. వెనుకటివలెనే 
మార్దనము గలదు. దుష్టస్వప్న దర్శనమునకు మూడువందలు 
జపము, నువ్వులతో హోమము, సూక్తముతో అభిషేకము. 
ఉత్పాతాది అరిష్టములు, పావురము, గుడ్లగూబ మొదలగువాని 
వలన కలుగు అరిష్టములు, పరస్పర ద్వేషములు మొదలుగనవి = 
తొలగిపోయి మిత్రత్వము సిద్ధించవలెననిన, రెండు నదుల 
కూడలిలో ఐదువేలు జపించవలెను. త్రిమధువులతో కలిపిన 


4 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


హరిద్రాఖండములను గుగ్గులము, చెరకుగడలతో హోమమ 
చేయనగును. అప్పుడు మిత్రత్వము సిద్ధించగలదు. 


రాజద్వేషపరిహారార్థమునకై మంత్రమును వేయిసాథ 
జపించవలెను. త్రిమధువులతో కలిపిన నువ్వులను వేయిసాథ 
హోమము చేయవలెను. మంత్రజపమైన తర్వాత ఉద్దిష్ట పురు! 
నామమును గ్రహించి, “తంప్రసాదయామి” అని చెప్పి ఇరువ! 
ఎనిమిది పర్యాయములు జలాంజలి నొసగవలెను. దీనితో రాజ 
ప్రసన్నుడగును. లక్ష్మీప్రాప్తికై ఎనిమిది నేతీదీపములను దేవళ 
యతమున వెలిగించి ఎనిమిదివేల పర్యాయములు జపిం: 
వలెను. దీనిలో పదవవంతు హోమము చేయుటకు త్రిమధువులః 
తడిపిన బిల్వపత్రములు కావలెను. దీనిలో పదవవంతు పాలక్‌ 
తర్పణము, పంచశాఖలతో హోమము గలదు. జపసమయము: 
మంత్రన్యాసములో లక్ష్మీబీజముతో న్యాసమున్నది. 


ధ్యానము :- 
సువర్ణ రాశిమధ్యస్థం పీతవర్ణరుషం ధ్యాయేత్‌ 
వరదాభయహస్తాం ప్రార్థయేత్‌ 
అప్పుడు లక్ష్మీప్రాప్తి కలుగును. వంధ్య స్త్రీలు గర్భధారః 
చేయవలెననిన, ఒక లక్షజపమవసరము. పుష్పములతోను 


బీజపూరకములతోను హోమము ప్రతిదినము సూక్తములలో! 
మంత్రములతో స్నపనము. జపము సమాప్తమైన తర్వాత' శక 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము ర్‌ 


కొలది ఈ విధానమును అనుసరించవలెను. అశ్వత్థ వృక్ష 
మూలమున హోమము. బుతుదినమున నాగకేసరమును అభి 
నుంత్రించి ఆవుపాలతో ఆమూలమును పొదుగవలెను. అప్పుడు 
పుత్రప్రాప్తి కలుగును. నష్టపుత్రప్రాప్తికై పదివేలు జపించవలెను. 
నూరుకమల పత్రములతో హోమము. అప్పుడు మనోభీష్టము 
సిద్ధించును. ఇది ప్రయోగదీపికలో మన్యుసూక్త విధానమును 
గూర్చి చెప్పిన విషయము. 
మన్యు యంత్రోద్ధారము 

వృత్తం షట్మోణకం చైవ తతో దశదళం భవేత్‌ । 

తద్భాహ్యే ద్వాదశదళం తత ష్పోడశపత్రకమ్‌ | 

తతశ్చాష్టదళం పద్మం భూగృహం చ సుశోభనం । 

మన్యుసూక్త విధానస్య యంత్ర మేవం లిఖేత్సుధీః ॥ 

ఈ శ్లోకమును అనుసరించి మన్యు యంత్రమును నిర్మించ 
వలెను. వృత్త మధ్యమున పై భాగమున “మన్యవే తే నమో 
నమః” అని లిఖించవలెను. వృత్తమునగల షట్కోణ మధ్యమున 
వహ్ని సూర్యేందు వాయువులు, సంవర్త, విద్యుత్‌ అను మూర్తులు 
క్రమముగా ఉండు రీతిన వ్రాయవలెను. ఆగ్నేయాది దళాంత 
రములలో ఓంకారముతో నారంభించి 'సుమః అని చివరగల 
మంత్రములను వ్రాయనగును. దశదళమున అగ్ని కళ నుంచ 
వలెను. ధూమ్రర్చి, సూక్ష్మ, జ్వలినీ, జ్వాలినీ, విస్ఫులింగినీ, 


4 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


హరిద్రాఖండములను గుగ్గులము, చెరకుగడలతో హోమవ 
చేయనగును. అప్పుడు మిత్రత్వము సిద్ధించగలదు. 

రాజద్వేషపరిహారార్థమునకై మంత్రమును వేయిసార్డ 
జపించవలెను. త్రిమధువులతో కలిపిన నువ్వులను వేయిసా! 
హోమము చేయవలెను. మంత్రజపమైన తర్వాత ఉద్దిష్ట పురు; 
నామమును గ్రహించి, “తంప్రసాదయామి” అని చెప్పి ఇరువ! 
ఎనిమిది పర్యాయములు జలాంజలి నొసగవలెను. దీనితో రాః 
ప్రసన్నుడగును. లక్ష్మీప్రాప్తికై ఎనిమిది నేతీదీపములను దేవః 
యతమున వెలిగించి ఎనిమిదివేల పర్యాయములు జపిం! 
వలెను. దీనిలో పదవవంతు హోమము చేయుటకు (త్రిమధువులక్‌ 
తడిపిన బిల్వపత్రములు కావలెను. దీనిలో పదవవంతు పాలకీ 
తర్పణము, పంచశాఖలతో హోమము గలదు. జపసమయముః 
మంత్రన్యాసములో లక్ష్మీబీజముతో న్యాసమున్నది. 
ధ్యానము :- 

సువర్ణ రాశిమధ్యస్థం పీతవర్ణరుషం ధ్యాయేత్‌ 

వరదాభయహస్తాం ప్రార్థయేత్‌ 

అప్పుడు లక్ష్మీప్రాప్తి కలుగును. వంధ్య స్త్రీలు గర్భధారః 
చేయవలెననిన, ఒక .లక్షజపమవసరము. పుష్పములతోన 


బీజపూరకములతోను హోమము ప్రతిదినము సూక్తములలో! 
మంత్రములతో స్నపనము. జపము సమాప్తమైన తర్వాత" శీ! 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము ర్‌ 


కొలది ఈ విధానమును అనుసరించవలెను. అశ్వత్ధ వృక్ష 
మూలమున హోమము. బుతుదినమున నాగకేసరమును అభి 
మంత్రించి ఆవుపాలతో ఆమూలమును పొదుగవలెను. అప్పుడు 
పుత్రప్రాప్తి కలుగును. నష్టపుత్రప్రాపికై పదివేలు జపించవలెను. 
నూరుకమల పత్రములతో హోమము. అప్పుడు మనోభీష్టము 
సిద్ధించును. ఇది ప్రయోగదీపికలో మన్యుసూక్త విధానమును 
గూర్చి చెప్పిన విషయము. 
మన్యు యంత్రోద్ధారము 

వృత్తం షట్కోణకం చైవ తతో దశదళం భవేత్‌ | 

తద్భాహ్యే ద్వాదశదళం తత షోడశపత్రకమ్‌ । 

తతశ్చాష్టదళం పద్మం భూగృహం చ సుశోభనం । 

మన్యుసూక్త విధానస్య యంత్ర మేవం లిఖేత్సుధీః ॥ 

ఈ శ్లోకమును అనుసరించి మన్యు యంత్రమును నిర్మించ 
వలెను. వృత్త మధ్యమున పై భాగమున “మన్యవే తే నమో 
నమః” అని లిఖించవలెను. వృత్తమునగల షట్కోణ మధ్యమున 
వహ్ని సూర్యేందు వాయువులు, సంవర్త, విద్యుత్‌ అను మూర్తులు 
క్రమముగా ఉండు రీతిన వ్రాయవలెను. ఆగ్నేయాది దళాంత 
రములలో ఓంకారముతో నారంభించి 'సుమః అని చివరగల 
మంత్రములను వ్రాయనగును. దశదళమున అగ్ని కళ నుంచ 
వలెను. ధూమ్రర్చి, సూక్ష్మ, జ్వలినీ, జ్వాలినీ, విస్ఫులింగినీ, 


6 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


సు శ్రీ, సురూపా కపిలా, హవ్య, కవ్య అనునవి ఈ దశకళలు, 
ద్వాదశదళమున తపినీ, తాపినీ, ధూమ్రా, మరీచీ, జ్వాలినీ, 
రుచి, సుషుమ్నూూ భోగదా, విశ్వా, బోధినీ, ధారిణీ, క్షమా అను 
పండ్రెండు సూర్యకళలను ఉంచవలెను. షోడశదళమున అమృతా, 
మానదా, పూషా, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శళినీ, చంద్రికా, 
కాంతి, జ్యోత్సాా శ్రీ, ప్రీతి, రంగదా, పూర్ణా, అమృతా అను 
పదునారు సోమకళలను వ్రాయనగును. ఆపైనగల అష్ట 
దళమున అణిమా, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి 
ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వమును ఎనిమిది విభూతులను 
నిలుపవలెను. బాహ్య భూపురమున ఆయుధములతో నున్న 
ఎనిమిది దిక్సాలురను లిఖించవలెను. ఇది యంత్రోద్ధారము. 


మన్యుయంత్ర పూజావిధి 

మొదట మన్యుసూక్తమునకు గల షడంగన్యాసాదులను 
గావించి ధ్యానము చేసి కలశ, శంభార్చన మొనర్చి, పీఠపూజ 
చేయవలెను. పీఠమునకు క్రింది భాగమున - 

ఆధారశక్ష్య నమః, మూల ప్రకృత్యై నమః, 

అనంతాయ నమః, వరాహాయ నమః, 

పృథివ్యై నమః, ఓం భూః పీఠరాయ నమః, 

ఓం భువః పీఠస్థితాయై నమః 

అనుచు పూజించవలెను. తర్వాత పుష్పాంజలితో మొదటి 
బుక్కును చెప్పుచు తాపసదేవతను ఆవాహన చేయవలెను. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము // 


ఆవాహనాదిగా గల ఆరు ముద్రలను ప్రదర్శించి, “జ్వలనార్మ 
ప్రతీకాశం” అని మొదలుగా నున్న మూడు శ్లోకములతో తాపస 
మన్యువును ధ్యానించవలెను. తాపస మన్యుసూక్తముతో అభి 
షేకము గావించవలెను. 


మన్యుసూక్తము-బుగ్వేదము, దశమ మండలము 
83.84 సూక్తములు 
83వ సూక్తము. 


అని అవాహన చేయనగును. 
॥ | 
2. మన్యురింద్రో మన్యు రేవాస దేవో 


| 
మన్యుర్హో త్తా మరుణో wre 


8 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


మన్యుం విశ ఈళతే మానుషీర్య్యాః 
పాహి నో మన్యో నా సజోషాః I 


అని ఆసనమును సమర్పించవలెను. 


Il || 
3. అభీహి మన్యో తవస స్తవియాన్‌ 


తపసా యుజా విజహి శత్రూన్‌ 
wee ne 
విశ్వావసూ న్యాభరా త్వం నః॥ 
అని పాద్యము నీయవలెను. 
4. త్వంహి మస్యో అభిభూల్యో జాః 


స్వయంభూ ర్భామో అభిమాతిషాహః 


అని అర్హ ్యము నీయవలెను. 
యె 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 9 


5. అభాగః సన్నప పడే ఆస్మి 
తవ క్రత్వా తవిషస్య ప్రచేతః 
తం త్వా మన్యో అక్రతుర్ణిహీళా 
హం స్వాతనూ కృలదేయాయ మేహి ॥ 
అని ఆచమనీయము నొసగవలెను. 
6. అయంతే అస్ము కప మేహ్యర్వాజ్‌ 
ప్రతీరీనః సేహురే వష నాి 
మన్యో వజ్రిన్సభియామావవృత్వ 


Il 
హనావ దస్యూ ర రుత బోధ్యాపేః I 


అని స్నానమును సమర్చించుచు సూక్తముతో అభిషేకము గావింపవలెను. 
7. అభిప్రేహి దక్షిణతో భవామే 
మా వృత్రాణి జజ్ఞనావ భూరి 
జుహోమి తే ధరుణం మధ్యో అగ్ర 
ముభా ఉపాంశు ప్రథమా పీబావ i 


అని వస్త్రమును సమర్పించవలెను. ఇక తర్వాత సూక్తములోని 
2) 


క... 


10 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


1. త్వయామన్యో సరథ మారుజంతో 
హర్ష క సషశామరుళ్యు 
తిగ్మేషన థానరి నో 
అభి ప్రయంతు నరోఅగ్నిరూపాః 11 
అని బుక్కుతో ఉపవీతమును popes ఆపై 


2. అగ్నిరివ తస స్పహస్వ 
సేన్రానీర్న స్పృహురే హూతపీధి 
హత్వాయ శత్రూన్‌ విభజస్వవేద 
ఓజో మీమానో విమృధోనుదస్వ I 
అని మంత్రముతో గంథమును అర్పణ చేయనగును. 
3. సహస్వ హు అభిమాతిమనే సే 
రుజన్‌ మృణన్‌ ప్రమృణన్‌ ప్రేహి శత్రూన్‌ 
ఉగ్రంతే పాజో నన్వారురుద్రే 
వశీ వశం నయస ఏకజత్వమ్‌ I 
అని బుక్కుతో పూవును సమర్పించవలెను. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 11 


4. పకోబహూనామసి మన్య నీలిత్య 
విశంవిశం యుధ్రయి సంశీశాధి 
అకృత్తర్లు క్వయాయుజావయం 
ద్యుమంతం ఘోషం విజయాయకృణ్మహే i 
అను మంత్రముతో ధూపమును అర్పణ చేయనగును. 
5. విజేష కృదింద్ర ఇవానవబ్రవోశ 
స్మాకం మన్యో అధిపా భవేహ 
ప్రియంతే నామీ సహురే గృణీమసి 
.విద్మాత ముత్సం యక న. I 
అని మంత్రముతో దీపము సమర్పించవలెను. - 
6. అభూత్యా సహజా వజ్రసా యక 
సహోవిభర్యభీభూత ఉత్తరమ్‌ 
క్రత్వానో మన్యో సహ మేద్యేధి మహా 
ధ్రనస స్య పురుహూతం సంసృజీ I 
అను బుక్కుతో నైవేద్యము నొసగవలెను. 


కటట ఓ 


12 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


7. సంసృష్టం ధనముభయం సమాకృత 
మస్మభ్యం దత్తాం వరుణశ్చమన్యుః 
భియందధానా హృదయేషుశత్రవః 
పరాజితాసో అపనిలయంతామ్‌ I 
అను మంత్రముతో తాంబూల సమర్పణ గలదు. తర్వాత 
8. హిరణ్యరూప స్పహిరణ్యసంద్భ 
గ్రపాం నప్రాత్‌ సేదు హిరణ్యవద్ద! 
హ్రైరణ్యయాక్‌ పరియానేర్ని ప షద్యా 
హిరణ్యదా దద్రత్యన్న మస్కై 1 (2.35.10) 
అని మంత్రంతో 
9. ఆయనే తే పరాయణే 
దూర్వారోహంతు పుప్పిణీః 
హ్రదాశ్చ పుండరీకాణి 
సముద్రస్య గ్భహా ఇమే I (10. 142. 8) 
అను బుక్కుతోను సువర్ణ పుష్పమును సమర్పించనగును. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 18 


అవరణపూజ 
వృత్త మధ్యమున “తాపసమూర్యై నమః” అని పూజించ 
వలెను.. బహిఃకోణమున కర్ణికా మధ్యమున గల వృత్తములో 
వరుసగా తూర్పు నుంచి ఎనిమిది దిక్కులయందు బుషులను 
ఈ క్రింది మంత్రములతో పూజించవలెను. 


ఓం కశ్య్వపాయనమః, ఓం అత్రయేనమః, 
ఓం భరద్వాజాయనమః, ఓం విశ్వామిత్రాయనమః, 
ఓం గౌతనూయనమః, ఓం వసిష్టాయనమః, 
"ఓం జమదగ్నయేనమః, ఓం కపిలాయనమః, 
ఇది ప్రథమావరణార్చన. 
షట్కోణములలో ఆగ్నేయకోణము నుంచి ఈ రీతిగా పూజ 
గలదు. ఓం వష్నిమూర్తయే నమః, హృదయం పూజయామి 
సూర్యమూర్తయే నమః, శిరః పూజాయామి. = 
సోమమూర్తయే నమః, శిఖాం పూజాయామి. 
.వాయుమూర్తయే నమః, కవచం పూజాయామి. 
సంవర్తమూర్తయే నమః, నేత్రే పూజాయామి. 
విద్యున్మూర్తయే నమః, అస్త్రం పూజాయామి. 
ఇది ద్వితీయావరణార్చన. 


14 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


తర్వాత దశదళములందు 


ఓం ధూ[మ్రార్చిషే నమః, ఓం ఊష్మాయై నమః, ఓం 
జ్వలిన్యై నమః, ఓం జ్వాలిన్యై నమః, ఓం విస్ఫులింగిన్యై నమః 
ఓం సుఖశియై నమః, ఓం సురూపాయై నమః, ఓం కపిలాయ 
నమః, ఓం హవ్యవహాయై నమః, ఓం కవ్య వాహాయై నమః 
అని పూజించుట తృతీయావరణార్చన. 
పిమ్మట ద్వాదశ దళములందు సూర్యకళలను పూజించవలెను. 

ఓం తపిన్యై నమః, ఓం తాపిన్యై నమః, ఓం ధూ(మ్రాలై 
నమః, ఓం మరీచ్యై నమః, ఓం జ్వాలిన్యై నమః, రువ్వై నమః 
ఓం సుషుమ్నాయె నమః, ఓం భోగదాయై నమః, ఓం విశ్వాడై 
నమః, ఓం బోధిన్యై నమః, ఓం థారిణ్యై నమః, ఓం క్షమాలై 
నమః. 
అని పూజించుట నాల్గవ ఆవరణకు చెందిన అర్చన. 

ఆ పైన షోడశదళములయందు 


ఓం అమృతాయై నమః, ఓం మానదాయై నమః, ఓం 
పూషాయి నమః, ఓం తుష్ట్రె నమః, ఓం పుష్ట్యై నమః, ఓం 
రత్రై నమః, ఓం ధృత్యై నమః, ఓం శశిన్యై నమః, ఓం 
చంద్రికాయై నమః, ఓం కాంత్యై నమః, ఓం జ్యోత్సాయై నమః 
ఓం శ్రియై నమః, ఓం ప్రీత్యై నమః, ఓం అంగదాయై నమః, 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 15 


ఓం పూర్ణాయె నమః, ఓం పూర్ణతాయై నమః, అని పూజ 
చేయుట ఐదవ ఆవరణకు అర్చన. 
తర్వాత గల అష్టదళములందు 

ఓం అణిమాయె నమః, ఓం మహిమాయె నమః, ఓం 
గరిమాయై నమః, ఓం లఘిమాయై నమః, ఓం ప్రాప్య నమః, 
ఓం ప్రాకామ్యాయె నమః, ఓం ఈశిత్వయె నమః, 
అని పూజ గావించుట ఆరవ ఆవరణార్చన. 

ఆ పిమ్మట భూగ్భహమున గల మొదటి వీధిలో తూర్పు 
నుంచి వరుసగా ఆయుధములతో నున్న ఎనిమిది లోకపాలురను 
పూజించవలెను. 

ఓం ఇంద్రాయై నమః, ఓం వజ్రాయై నమః, ఓం ఆగ్నయే 
నమః, ఓం శక్తయే నమః, ఓం యమాయ నమః, ఓం దండాయ 
నమః, ఓం నిర్భతయే నమః, ఓం ఖడ్గాయ నమః, ఓం 
వరుణాయ నమః, ఓం పాశాయ నమః, ఓం వాయవే నమః, 
ఓం అంకుశాయ నమః, ఓం కుబేరాయ నమః, ఓం గదాయ 
నమః, ఓం ఈశానాయ నమః, ఓం టత్రిశూలాయ నమః. 


ఇది ఏడవ ఆవరణగల అర్చన. 
మన్యుసూక్త పారాయణ విధి 
అస్య శ్రీ మన్యుసూక్త మహామంత్రస్య తాపసోమన్యుః బుషి, 
మన్యుర్దేవతా, త్రిష్ణుపృందః, ఆద్యా అంత్యాశ్చత[స్రో జగత్యః 


let మన్యుసూక్త విధాన క్రమము 


మన్యురింద్ర ఇతి బీజం, అభీహిమన్యో ఇతి శక్తిః, సంసృష్టంధః 
మితి కీలకం. మమ సకల శత్రుపలాయనార్ధే, ఇష్టకామ్యా 
సిద్ధ్వర్ణేచ, రాజవశ్యార్ధే, ఐశ్వర్యాభివృద్ధ్వర్థేచ జపే వినియోగః 
సంసృష్టం ధన ముభయం అంగుష్టాభ్యాం హృదయయానమః 
సమాకృత మస్మభ్యం దత్తాం తర్ణనీభ్యాంనమః, శిరసే స్వాహా 
వరుణశ్చ మన్యుః మధ్యమాభ్యాంనమః, శిఖాయైవషట్‌ 
భియం దధానా హృదయేషు, అనామికాభ్యాం నమః, 
కవచాయహుం 


' శత్రవః పరాజితాసః కనిష్టికాభ్యాం నమః, నేత్రత్రయాయ వౌషట్‌ 
అపనిలయంతాం కరతలకర పృష్టాభ్యాం నమః, అస్తాయఫః 
దిగ్బంధః 
యస్తే మన్యో .... సహస్వత శిరసే నమః 
మన్యురింద్రో .... సజోషాః లలాటే నమః 
అభీహిమన్యో .... త్వంనమః నేత్రయోః నమః (కర్ణ యోర్నమ: 
త్వంహిమన్యో .... ధేహి. నాసికాయై నమః 
అభాగస్సన్‌ .... మేహి. ముఖే నమః 
అయంతే .... బోథ్యాపేః, (శ్రోత్రే నమః 

'అభిప్రేహి .... పిబావ. హృదయే నమః 
త్వయామన్యో .... రూపాః బాహ్వోర్నమః 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము గ 


అగ్నిరివ .... నుదస్వ. నాఖభ్యై నమః 
సహస్వ .... ఏకజత్వం. గుహ్యే నమః 
.ఏకబహూనాం .... కృణ్మహే. ఊరుభ్యో నమః 
విజేషకృత్‌ .... అభిభూథ. జంఘయోర్నమః 
ఆభూత్యా .... సంసృజి. పాదాభ్యాం నమః 
సంసృష్టం .... నిలయంతాం. సర్వాంగేభ్యోనమః. 
భూర్భువస్సువరోమితి దిగ్బంధః 
ధ్యానం -- 
జ్వలనార్మ ప్రతీకాశం జటామకుట మండితం । 
బ్రహ్మ శ్రియా విరాజంతం దీష్యమాన ముఖాంబుజమ్‌ ॥ 


అథపాదర్భపారాయణక్రమః 
1. యస్తేమన్యో విధద్వజసాయక - ఓం హ్రీం శ్రీం, 
ఆంహ్రీంక్రోం, 


ఓం హ్రీం హరిమర్మట మర్క్మటాయస్వాహా- క్రోం - 
పరాజితాసో అపనిలయంతాం ॥ 

2. సహఓజః పుష్యతి విశ్వమానుషక్‌ - ఓంహ్రీంశ్రీం. 
ఆంహ్రీంక్రోం, ఓంహ్రీం - హరిమర్మట మర్శటాయ 
స్వాహా- క్రోం పరాజితాసో అపనిలయంతాం ॥ 

3. సాహ్యామదా సమార్యంత్వయాయుజ - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, ఓంహ్రీం - హరిమర్మట మర్మటాయ 
స్వాహా- క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


థి 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


a 
ల 
భ్‌ 

& 
Gh 


న సహసాహసస్వత - ఓంప్రీంశ్రీం, 
ఆంహ్రీంక్రో! 

ఓంహ్రీం హరిమర్కట మర్క్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

మన్యురింద్రోమన్యు రేవాసదేవః - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోః 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

(క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

మన్యుర్లోతావరుణోజాతవేదాః | ఓంహ్రీంత్రీం 
ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా | 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

మన్యుం విశఈళతే మానుషీర్యాః - ఓంహ్రీంత్రీం 
ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

పాహినో మన్యోతపసా సజోషాః - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

అభీహిమ న్యోతపసన్తవీయాన్‌ - ఓంహ్రీంశ్రీం 

ఆంహ్రీంక్రోం 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 19 


ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా | 
కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


. తపసాయుజవిజహిశత్రూన్‌- ఓంహ్రీంశ్రీం ఆంహ్రీంక్రోం 


ఓంహ్రీం - హరిమర్మట మర్కటాయ స్వాహా | 
కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


. అమిత్రహా వృత్రహాదన్యుహాచ - ఓంహ్రీంశ్రీం 


ఆంహ్రీంక్రోం, 
ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 
కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


. విశ్వావసూన్యా భరాత్వంనః - ఓంప్రీంశ్రీం 


ఆంహ్రీంక్రోం, 
ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 
క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


. త్వం హిమన్యో అభిభూత్యోజాః - ఓంహ్రీంశ్రీం 


ఆంహ్రీంక్రోం, 
ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 
కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


. స్వయంభూర్భామో అభిమాతిషాహః - ఓంహ్రీంశ్రీం 


ఆంహ్రీంక్రోం, 
ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 
కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


20 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


విశ్వచర్నణీస్సహురిస్సహావాన్‌ - ఓంహ్రీంత్రీం 
ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా | 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

అస్మాస్వోజః పృతనాసుధేహి - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

(క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

అభాగసన్నవపరేతో అస్మి - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

తవక్ర త్వాతవిషస్యప్ర చేతః - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం 


ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 


కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


తంత్వామన్యో అక్రతుర్దిహిళాహం - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

స్వాతనూర్చలదేయాయమేహి - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం 


21. 


22. 


28. 


24. 


25. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము Dal 


ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా | 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

అయంతే అస్యుపమేహ్యర్వాక్‌ - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

ప్రతీచీన స్సహురే విశ్వథాయః - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

మన్యోవజ్రిన్నభిమామావవృత్స్వ - ఓంహ్రీంత్రీం 
ఆం(హీం(క్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

హనావద స్యూనృ్ఫతబోధ్యాపేః - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంకోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


అభిప్రేహి దక్షిణతో భవామే 9_ధా - ఓంహ్రీంశ్రీం 
ఆం(హీం(క్రోం, 


22 


26. 


27. 


28. 


29. 


30. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

అధా వృత్రాణి జంఘనావభూరి - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓం(హ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

జుహోమితే ధరుణమ్మధ్యో అగ్రం - ఓంహ్రీంత్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

ఉభా ఉపాంశు ప్రథమాపిబావ - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

త్వయా మన్యోసరధ మారుజంతః - ఓంహ్రీంత్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

హర్షమ్లాజ్రాస్టోధృషితా మరుత్వః - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 23 


తిగ్మేషవ ఆయుధా సంశిశానా - ఓం(హీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా | 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

అభిప్రయన్తునరో అగ్ని రూపాః - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా | 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

అగ్ని రివ మన్యోత్విషితస్సహస్వ - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

సేనానీర్న స్సహురేహూత ఏధి - ఓంహ్రీంత్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్శ్మట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

హత్వాయ శత్రూ న్విభజస్వ వేదః - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

ఓజోమిమా నోవిమృధోనుదస్వ - ఓం(హీంశ్రీం 
ఆం(హీం(్రోం, 


24 


37. 


38. 


39. 


40. 


41. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ఓం(హీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

సహస్వ మన్యో అభిమాతి మస్మే - ఓంహ్రీంశ్రీం 

ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం - హరిమర్క్మట మర్కటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

రుజన్మృణన్‌ ప్రమృణన్‌ ప్రేహి శత్రూన్‌ - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

ఉగ్రంతేపాజోనన్వారు రుధ్రే - ఓంహ్రీంత్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

వశీ వశంనయస ఏక జత్వమ్‌ - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

(క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

ఏకో బహూ నామసి మన్యవీళితః - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట .మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


జ్‌ 


42. 


43. 


44, 


45. 


£6. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 25 


విశంవిశం యుధయే సం శిశాధి - ఓం(హీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 
ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 


' కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


అకృత్తరుక్వయా యుజావయం - ఓం(హీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్శ్మట మర్మటాయ స్వాహా । 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

ద్యుమంతం ఘోషం విజయాయ కృణ్మహే - 

ఓంహ్రీంశ్రీం ఆంహ్రీంకోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

విజేషకృ దింద్ర ఇవాస వబ్రవః - ఓంహీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

అస్మాకం మన్యో అధిపాభవేహ - ఓం(హీంశ్రీం 
ఆం(హీం(క్రోం, 

ఓంహ్రీం హరిమర్కట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


26 


47. 


48. 


49. 


50. 


ర్‌1. 


52. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ప్రియంతే నామ సహురే గృణీమసి - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా | 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

విధ్మాత ముత్సం యత అబభూథ - ఓం(హ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

ఆభూత్యా సహజా వజసాయక - ఓంహ్రీంత్రీం 
ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

సహో భిభర్ణ ్యభిభూత ఉత్తరమ్‌ - ఓంహ్రీంత్రీం 
ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం హరిమర్శ్మట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

క్రత్వానోమన్యో సహమేద్యేధి - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

మహా ధనస్య పురుహూత సంసృజి - ఓంహ్రీంత్రీం 
ఆంహ్రీంక్రోం 


53. 


54. 


56. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 27 


ఓంహ్రీం హరిమర్మట మర్కటాయ స్వాహా । 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

సంసృష్టం ధనము భయం సమాకృతం - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం 

ఓంహ్రీం - హరిమర్మట మర్మటాయ స్వాహా । 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

అస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః - ఓంహ్రీంశ్రీం 
ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 


. భఖియందధానా హృదయేషు శత్రవః - ఓంహ్రీంశ్రీం 


ఆంహ్రీంక్రోం, 

ఓంహ్రీం హరిమర్శ్మట మర్మటాయ స్వాహా । 

కోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 

పరాజితాసో అపనిలయంతాం - ఓంహ్రీంశ్రీం 

ఆం(హీం(క్రోం, 

ఓంహ్రీం హరిమర్మట మర్మటాయ స్వాహా । 

క్రోం - పరాజితాసో అపనిలయంతాం ॥ 
అధార్థర్చ పారాయణ క్రమః 

ఓంహ్రీంశ్రీం, ఆంహ్రీంక్రోం, యంయం, రంరం, ఖేంఖేం 

ఓం ఆం హరిమర్శ్కట - హ్రీం - మర్మటాయ స్వాహా - 


™ 


28 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


క్రోం - యస్తే మన్యోవిధ ద్వజసాయక 

సహ ఓజః పుష్యతి విశ్వమానుషక్‌ - ఓంఆంహ్రీంక్రో! 
యంయం రంరం ఖేంఖేం ఓం ఆం హరిమర్శట - ప్రీ; 
మర్కటాయ స్వాహా - క్రోం - భియందధానా 
హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం । 


ఓంఆంహ్రీంకోం యంయం రంరం ఖేంఖేం - ఆం 
హరిమర్మట - హ్రీం - మర్మటాయ స్వాహా । క్రోం 
సాహ్యామదాసమార్యం త్వయాయుజా । 
సహస్కృతేన సహసా సహస్వతా 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం ఆం 
'హరిమర్శ్మట - హ్రీం - మర్మటాయ స్వాహా । 

(క్రోం - భియం దధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంభేం ఆం 
హరిమర్మట - హ్రీం - మర్మటాయ స్వాహా | క్రోం * 
మన్యురింద్రో మన్యురేవాస దేవో 

మన్యుర్జోతా వరుణో జాతవేదాః-ఓం ఆం హ్రీం క్రో 
యంయం రంరం ఖేంఖేం ఆం హరిమర్శ్కట - హ్రీం 
మర్మటాయ స్వాహా । క్రోం - భియం దధానా హృదయే: 
శత్రవః పరాజితాసో అపనిలయంతాం ॥ 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం ఆం 
హరిమర్శ్మట - హ్రీం - మర్మటాయ స్వాహా । 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 29 


క్రోం మన్యుం విశ ఈళతే మానుషీర్యాః - 

పాహినో మన్యో తపసా సజోషాః - 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం ఆం - 
హరిమర్మట హ్రీం మర్కటాయ స్వాహా | 

క్రోం - భియం దధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం ఆం 
హరిమర్శట - హ్రీం - మర్మటాయ స్వాహా | 

క్రోం - అభీహిమన్యో తవసస్తవీయాన్‌ । 

తవసాయుజా విజహి శత్రూన్‌ - ఓం ఆం హ్రీం క్రోం 
యంయం రంరం ఖేంఖేం ఆం హరిమర్శట - హ్రీం - 
మర్మటాయ స్వాహా । క్రోం-. 

భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం ఆం 
హరిమర్శట హ్రీం మర్కటాయ స్వాహా । 

క్రోం - అమిత్రహా వృత్రహాదస్యుహాచ । 
విశ్వావసూన్యా భరాత్వం - ఓం ఆం హ్రీం క్రోం 
యంయం రంరం ఖేంఖేం ఆం - హరిమర్శట - హ్రీం - 
మర్మటాయ స్వాహా । క్రోం - 


30 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


భియం దధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం ఆం 
హరిమర్మట - హ్రీం - మర్క్మటాయ స్వాహా । 
కోం -త్వం హి మన్యో అభి భూత్యోజాః । 
స్వయం భూర్భామో అభిమాతి షాహః । 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం - 
ఆం - హరిమర్శ్మట హ్రీం మర్మటాయ స్వాహా । 
క్రోం - భియం దధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 

ఓం ఆం (హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం - హరిమర్మట హ్రీం మర్క్మటాయ స్వాహా | 
క్రోం - విశ్వచర్ష్నణి స్స్పహురిస్స హావానస్మా స్వోజః 
పృతనా సుధేహి | ఓం ఆం హ్రీం క్రోం 

యంయం రంరం ఖేంఖేం ఆం - హరిమర్మట హ్రీం 
మర్మటాయ స్వాహా । క్రోం 

భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం - హరిమర్శ్మట - హ్రీం - మర్మటాయ స్వాహా । 
క్రోం - అభాగ స్సన్నపరే అస్మి । 


10. 


సడే! 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 31 


తవక్రత్వాత విషస్య ప్రచేతః - ఓం ఆం (హ్రీం క్రోం 
యంయం రంరం ఖేంఖేం - ఆం హరిమర్శట - హ్రీం - 
మర్మటాయ స్వాహా । క్రోం - 

భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శ్మట - హ్రీం మర్క్మటాయ స్వాహా । 
క్రోం - తంత్వామన్యో అక్ర తుర్దిహీళాహం । 
స్వాతనూర్చల దేయాయమేహి 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం - 
ఆం హరిమర్శట - హ్రీం మర్మటాయ స్వాహా । 
క్రోం - భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం - హరిమర్శ్కట - హ్రీం - మర్మటాయ స్వాహా | 
క్రోం - అయంతే అస్యుపమే హ్యర్వా (జ్రతీచీన 
స్సహరే విశ్వధాయః ఓం ఆం హ్రీం క్రోం 
యంయం రంరం ఖేంఖేం - ఆం హరిమర్శ్కట - 
హ్రీం - మర్మటాయ స్వాహా । క్రోం - 
భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


.32 


12. 


13. 


14. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శట హ్రీం మర్కటాయ స్వాహా | 
క్రోం - మన్యో వజ్రిన్నభిమామావవృత్స్వ 
హనావద స్యూనృత బోధ్యాపేః 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం - 
ఆం హరిమర్శట హ్రీం మర్క్మటాయ స్వాహా । 

కోం - ఖియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం - హరిమర్శట - హ్రీం - మర్మటాయ స్వాహా | 
క్రోం - అభిప్రేహి దక్షిణతో భవామే౭_ధా 
వృత్రాణి జంఘనావ భూరి | ఓం ఆం హ్రీం క్రోం 
యంయం రంరం ఖేంఖేం - ఆం - 

హరిమర్మట - హ్రీం - మర్కటాయ స్వాహా | 
కోం - భియందధా:నా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం - హరిమర్శట -- హ్రీం - మర్కటాయ స్వాహా । 
కోం - జుహోమితే ధరుణం మధ్యో 

అగ్ర ముభా ఉపాంశు ప్రధమాపి భావ । 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 


6. 
ఆం హరిమర్శ్మట హ్రీం మర్మటాయ న్వాహా । 


| 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ఆం హరిమర్శట - హ్రీం - మర్కటాయ స్వాహా | 
క్రోం - భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


. ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 


ఆం హరిమర్శ్కట హ్రీం మర్కటాయ స్వాహా । 
క్రోం - త్వయా మన్యోసరధ మారుజంతో 
హర్షమాణా సో ధృషితా మరుత్వః 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శట - హ్రీం - మర్కటాయ స్వాహా । 
క్రోం భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 


క్రోం - తిగ్మేషవ ఆయుధా సంశిశానా 
అభిప్రయంతు నరో అగ్నిరూపాః 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్కట హ్రీం - మర్మటాయ స్వాహా | 
క్రోం భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


. ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 


ఆం హరిమర్శట హ్రీం మర్కటాయ స్వాహా । 


33 


34 


18 


19. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


క్రోం - అగ్నిరివ మన్యో త్విషిత స్సహస్వ 
సేనానీర్న స్సహురే హూత ఏధి - 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్మట హ్రీం - మర్మటాయ స్వాహా । 
కోం భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్మట హ్రీం - మర్మటాయ స్వాహా । 
క్రోం - హత్వాయ శత్రూ న్విభజస్వ వేద 

ఓ జోమి మానోవి మృధో నుదస్వ - 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శ్మట హ్రీం - మర్మటాయ స్వాహా । 
కోం భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్మట హ్రీం - మర్మటాయ స్వాహా | 
(క్రోం - సహస్వ మన్యో అభిమాతిమ స్మే 
రుజన్మృణ [న్స మృణన్‌'ప్పేహి శత్రూన్‌ । 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శట హ్రీం - మర్మటాయ స్వాహా । 
క్రోం భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


గ 


nA 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 85 


౨0. ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శట హ్రీం - మర్కటాయ స్వాహా । 
క్రోం - ఉగ్రంతే పాజో నన్వారు రుధ్రే | 
వశీ వశం నయ స ఏకజత్వం - 
ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం - 
ఆం హరిమర్శట హ్రీం - మర్క్మటాయ స్వాహా । 
క్రోం భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


21: ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శట హ్రీం - మర్మటాయ స్వాహా । 
క్రోం - ఏకో బహూనా మసి మన్య వీళితో 
విశం విశం యుధయే సంశిశాధి - 
ఓం ఆం హ్రీం క్రోం యంయం. రంరం ఖేంఖేం 
ఆం హరిమర్మట హ్రీం - మర్మటాయ స్వాహా । 
క్రోం ఖియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


22. ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్మట హ్రీం - మర్కటాయ స్వాహా । 
క్రోం - అకృత్త రుక్రయాయూజా వయం 
మ్యమం తం ఘోషం విజయాయ కృణ్మహే ॥ 


36 


23. 


24. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శ్మట ప్రాం - మర్మటాయ స్వాహా । 
క్రోం భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శ్మట హ్రీం - మర్క్మటాయ స్వాహా । 
క్రోం - విజేష కృదిం ద్ర ఇవానవ బ్రవో ౩ 
స్మాకం మన్యో అధిపాభవేహ 

ఓం ఆం హ్రీం (క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శ్మట హ్రీం - మర్మటాయ స్వాహా । 
క్రోం ఖియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శట హ్రీం - మర్మటాయ స్వాహా । 
(క్రోం - ప్రియంతే నామ సహురే గృణీమసి 
విద్మాత ముత్సం యత ఆ బభూథ । 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శట హ్రీం - మర్మటాయ స్వాహా । 
క్రోం భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


25. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శట హ్రీం - మర్కటాయ స్వాహా | 
క్రోం - ఆభూత్యా సహజా వజసాయక 

సహో భిభర్హ్య భిభూత ఉత్తరం 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శ్మట హ్రీం - మర్మటాయ స్వాహా | 
క్రోం భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


. ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 


ఆం హరిమర్శట హ్రీం - మర్మటాయ స్వాహా । 
క్రోం - క్రత్వానో మన్యో సహమేధ్యేధి 

మహా ధనస్య పురుహూతంసం సృజి 

ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శట హ్రీం - మర్కటాయ స్వాహా । 
క్రోం భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


. ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖీం 


ఆం హరిమర్శట హ్రీం - మర్మటాయ స్వాహా । 
(క్రోం - సంసృష్టం ధన ముభయం 
సమాకృత మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 


37 


38 . శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖేంఖేం 
ఆం హరిమర్శట హ్రీం - మర్మటాయ స్వాహా । 
క్రోం భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


28. ఓం ఆం హ్రీం కోం యంయం రంరం ఖేంఖీేం 
ఆం హరిమర్శ్మట హీం - మర్మటాయ స్వాహా । 
క్రోం - భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 
ఓం ఆం హ్రీం క్రోం యంయం రంరం ఖీంఖేం 
ఆం హరిమర్శట హ్రీం - మర్మటాయ స్వాహా । 
క్రోం భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 

బుకారాయణ క్రమః 

1. ఓంహీంశ్రీంఆంధాంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 

రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషోజహి 
ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శట హ్రీం మర్కటాయ స్వాహా । 
కోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
యస్తే మన్యో౭_విధద్వజసాయక । 

సహ ఓజః పుష్యతి విశ్వమానుషక్‌ । 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 39 


సాహ్యా మదాస మార్యం త్వయా యుజా 
సహస్కృతేన సహసా సహస్వతా ॥ 
ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజాన్యవ (బ్రహ్మ ద్విషోజహి 
భేంభేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శట హ్రీం మర్కటాయ స్వాహా | 
క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 

మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 
భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


. ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 

ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శట హ్రీం మర్క్మటాయ స్వాహా । 

క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా | 
మన్యురింద్రో మన్యురేవా స దేవో 

మన్యుర్లోతా వరుణో జాతవేదాః 

మన్యుం విశ ఈళతే మాను షీర్యాః 

పాహినో మన్యో తపసా సజోషా ॥ 
ఓంహ్రీంశ్రీంఆంహ్రీంకోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషోజహి 


40 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శ్మట హ్రీం మర్కటాయ స్వాహా । 
క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 

మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 
భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


. ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంఠం ఖేం 


రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 
ఖేంభేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శ్మట హ్రీం మర్కటాయ స్వాహా | 
క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
అభి హి మన్యో తవ సప్తవీయాన్‌ 

తపసాయుజా విజహి శత్రూన్‌ | 

అమిత్ర హావృత్రహాదస్యుహాచ 

విశ్వావసూన్యా భరాత్వంనః 
ఓంహ్రీంశ్రీంఆంహ్రీంకోం ఓంఓం యంయం రంరం ఖేం 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 
ఖేంభేం రంరం యంయం ఓం ఓం 

ఆం - హరిమర్శట హ్రీం మర్కటాయ స్వాహా । 
క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 

మస్మభ్యం దత్తాం వరుణశ్చ మనుః 


7. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 41 


భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజా న్యవ (బ్రహ్మ ద్విషోజహి 

ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శట హ్రీం మర్మటాయ స్వాహా । 

(క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 

త్వం హిమన్యో అభిభూత్యోజాః 

స్వయం భూర్భామో అభిమాతి షాహః 

విశ్వచర్నణి స్సహురిస్సహా వానస్మా స్వోజఃపృతనా సుధేహి 
ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం భేంఖేం 
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషోజహి 

ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శట హ్రీం మర్క్మటాయ స్వాహా | 

(క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 

మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 

భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓంహీంశ్రీంఆంహీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శట హ్రీం మర్కటాయ స్వాహా । 

క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
అభాగ సన్నపపరేతో అస్మిత వక్రత్వాత విషస్య (ప్రచేతః 
తంత్వా మన్యో అక్రతుర్దిహీళాహం 

స్వాతనూర్చల దేయాయ మేహి । 
ఓంహ్రీంశ్రీంఆంహ్రీంకోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషోజహి 

ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శట హ్రీం మర్క్మటాయ స్వాహా । 

(క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 

మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 

భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


. ఓంహ్రీంశ్రీంఆంహ్రీంకోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 

కఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శ్మట హ్రీం మర్మటాయ స్వాహా । 

క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
అయంతు అస్యుపమే హ్యర్వాబ్బతీచీన స్సహురే 
విశ్వధాయః । మన్యో వజ్రిన్నభి 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 43 


మామావవృత్స్వహనా వదస్యూనృత బోధ్యాపేః 
ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషోజహి 

ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శట హ్రీం మర్కటాయ స్వాహా । 

క్రోం - సర్వత్ర విజయం'మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 

మస్మభ్యం దత్తాం వరుణశ్చ మనుః 

ఖియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


. ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 

ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్మట హ్రీం మర్మటాయ స్వాహా । 

క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 

అభి ప్రేహి దక్షిణతో భవా మేం ధా 

వృత్రాణి జంఘనావ భూరి | జుహోమితే ధరుణం 
మధ్యో అగ్రముభా ఉపాంశు ప్రథమాపి బావ । 
ఓంహీంశ్రీంఆంహీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషోజహి 

ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శ్మట హ్రీం మర్క్మటాయ స్వాహా । 


44 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 

మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 
భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖే 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 

ఖేంభేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శట హ్రీం మర్మటాయ స్వాహా । 

క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
త్వయా మన్యో సరధ మారుజంతో 

హర్షమాణాసో ధృషితా మరుత్వః । తిగ్మేషవ ఆయుథా 
సంశిశానా | అభిప్రయంతు నరో అగ్నిరూపాః । 
ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖే 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 

ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం - హరిమర్శట హ్రీం మర్మటాయ స్వాహా । 

కోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 

మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 

భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 45 


9. ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 
ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 
ఆం హరిమర్శ్మట హ్రీం మర్మటాయ స్వాహా । 
క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
అగ్నిరివ మన్యోత్విషిత స్స్పహస్వ సేనానీర్న 
స్సహురే హూత ఏధి | హత్వాయ శత్రూన్విభజస్వ 
వేద ఓజోమిమానో విమృధో నుదస్వ 
ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 
ఖేంభేం రంరం యంయం ఓం ఓం 
ఆం - హరిమర్శట హ్రీం మర్క్మటాయ స్వాహా । 
క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 
మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 
భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


10. ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 
ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 
ఆం హరిమర్శట హ్రీం మర్కటాయ స్వాహా | 


46 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


(కోం'- సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా |. 
సహస్వ మన్యో అభిమాతి మస్మే రుజన్మృణన్‌ 
ప్రమృణ న్రేహి శత్రూన్‌ | ఉగ్రంతే పాజో 

నన్వారు రుధ్రే వశీ వశం నయన ఏకజత్వం | 
ఓంపహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖే 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 
ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్మట హ్రీం మర్కటాయ స్వాహా । 

క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 

మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 
భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


11. ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖం 


రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 

భఖీంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం హరిమర్శట హ్రీం మర్కటాయ స్వాహా । 

క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
ఏకో బహూనా మసిమన్య వీళితో విశం విశం 
యుధయే సంశిశాధి | అకృత్త రుక్తయా యుజావయ 
ద్యుమంతం ఘోషం విజయాయ కృణ్మహే । 
ఓంహ్రీంశ్రీంఆంహ్రీంకోం ఓంఓం యంయం రంరం భీం 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 47 


రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 
ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం - హరిమర్శట హ్రీం మర్కటాయ స్వాహా । 
క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 

మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 
భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


12. ఓంహ్రీంశ్రీంఆంహ్రీంకోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వవీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 
ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 
ఆం హరిమర్శ్కట హ్రీం మర్కటాయ స్వాహా । 
క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
విజేష కృదింద్ర ఇవానవ (బ్రవోస్మాకం మన్యో 
అధిపాభవేహ । ప్రియంతే నామ నహురే గృణీమసి 
విద్మాత ముత్సం యత ఆ బభూథ । 
ఓంపహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 
ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 
ఆం - హరిమర్శట హ్రీం మర్మటాయ స్వాహా । 
క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా ।. 


48 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


సంసృష్టం ధన ముభయం సమాకృత 
మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 

భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం ॥ 


13. ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 


రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 

ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం - హరిమర్శ్మట హ్రీం మర్మటాయ స్వాహా । 

క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
ఆభూత్యా సహజా వజసాయక సహో 

భిభర్హ్య భిభూత ఉత్తరం । కృత్వానో మన్యో సహమేద్యే[ 
మహా ధనస్య పురుహూత సంస్ఫృజి । 
ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజా న్యవ బ్రహ్మ ద్విషోజహి 

ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 

ఆం - హరిమర్శట హ్రీం మర్క్మటాయ స్వాహా | 

క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 

మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 

భియందధానా హృదయేషు శత్రవః 

పరాజితాసో అపనిలయంతాం' ॥ 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 49 


14. ఓంహ్రీంశ్రీంఆంహ్రీంకోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజా న్యవ (బ్రహ్మ ద్విషోజహి 
ఖేంభేం రంరం యంయం ఓం ఓం 
ఆం హరిమర్శట హ్రీం మర్కటాయ స్వాహా । 
(క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా । 
సంసృష్టం ధన ముభయం సమాకృత 
మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 
భియందధథానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం । 
ఓంహ్రీంశ్రీంఆంహ్రీంక్రోం ఓంఓం యంయం రంరం ఖేంఖేం 
రోహంతు సర్వబీజా న్యవ (బ్రహ్మ ద్విషోజహి 
ఖేంఖేం రంరం యంయం ఓం ఓం 
ఆం - హరిమర్శట హ్రీం మర్మటాయ స్వాహా । 
క్రోం - సర్వత్ర విజయం మే కురుకురు స్వాహా ।. 
సంసృష్టం ధన ముభయం సమాకృత 
మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 
భియందధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతాం ॥ 


పునశ్చ దిగ్విజయాది దిగ్విమోక, ధ్యాన, పంచోప 
చార పూజాశ్చ కుర్యాత్‌ ॥ 


7) 


50 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


పురశ్చరణకాలే యంత్రపూజా విధానమ్‌ 

ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ మమ సర్వ 
కార్యసాధనార్థం మన్యుదేవతా ముద్దిశ్య మన్యు దేవతా ప్రీత్యర్థం 
రుద్రయామళోక్త ప్రకారేణ యావచ్చక్తి కలశ పూజాం, ఆవరణ 
పూజాం, యంత్ర పూజాంచ అంగన్యాస, కరన్యాస, దశవిఢ 
మాతృకాన్యాసం అభీష్టార్థంచ కరిష్యే | 

స్యోనా పృథివీ భవానురక్షరా నివేశనీ యచ్చా న శ్యర్మ 
సప్రథాః ఇతి భూమిం సంప్రార్థ. 

ఓం భూర్భువస్సువః తత్స వితుర్వ రేణ్యం భర్గో దేవస్య 

ధీమహి ధియో యోనః ప్రచోదయోత్‌. 

భూమి ర్భుమ్నా ద్యార్వరుణాంతరిక్షం 

మహిత్వా ఉపస్టేతే దేవ్యదితేగ్ని 

మన్నా ద్యా యాధధే. 

ఆయంగాః పృశ్ని రక్రమీ దసన న్మాతరం పునః 

పితరం చ ప్రయజ్‌ త్సువః త్రిగ్‌ంశద్ధామ విరాజతి 

వాక్సతంగాయ శిశ్రియే ప్రత్యస్యవహద్యుభిః 

అపక్రామంతు భూతాద్యా స్సర్వే తే భూమిభారకాః 

ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 51 


త్రిభిః ప్రాణయామం కృత్వా, భోటికయా తారత్రయ పూర్వకం 
పూర్వాది దశదిగ్భంధనం కృత్వా, కూర్మాసనం పరికల్ప్య, కూర్మ 
యంత్రం విలిఖేత్‌. 

చతుష్మోణం విలిఖే చ్చక్రం ముఖే హ్రీంకార మేవ చ । 

పృష్టే మన్మథబీజం చ చతుష్మోణే తు తారకమ్‌ । 


మ ధ్యేహం ఫట్‌ క్రియాసాధ్యం భవే తోటి గుణాధికమ్‌ ॥ 
తదుపరి స్థిత్వా, పాశుపతీ ముద్రేణ అగ్ని ప్రాకారాంతం కృత్వా, 
దహన, ప్లావన, పిండీకరణ, దేహసంస్థాపన, ప్రాణ ప్రతిష్థాం 
కరిష్యే, దశవిధ మాతృకాన్యాసం కుర్యాత్‌, తతః కలశం సంస్టాప్య, 
కలశ పూజా । 

మన్యుసూక్త పురశ్చరణకు గ్రామ మధ్యము, నదీ తీరము, 
తటాకము, అశ్వత్ధ సన్నిధి, దేవాలయము, స్మశానము అనుగుణ 
(ప్రదేశములు, అక్కడ గోమయముతో అలికి, ముగ్గులువేసి, 
దానిపైన పూలతో, పండ్లతో చిగురుటాకులతో నింపి, వస్త్రము 
వేసి మంటపమును నిర్మించవలెను. దాని మధ్య పంచ ధాన్య 
ములను వేయవలెను. మాష్క తిల, చణక, అరక, ప్రీహి, 
గోధుమాదు లీ ధాన్యములు. వీటిపై రాగిచెంబు నుంచవలెను. 
ఇందు పంచరత్నాలను, పంచత్వక్కులను, పంచపల్లవములను, 
పంచ మృత్తికలను, పంచ గవ్యములను, పంచామృతములను, 
శతాషధులను, నవతంతువులను, దర్భలను, పుణ్యతీర్ధ జల 


52 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ములను ఆయా మంత్రములతో కలశమున ఉంచవలెను. 
తర్వాత క్రొత్త వస్త్రముతో దీనిని కప్పవలెను. స్వర్ణముతో మన్యు 
మూర్తిని చేయించి అగ్ని తప్తతాడనాది దోష పరిహారార్థము 
“అగ్ని సప్తం” అను ఏడు బుక్కులతో పంచగవ్యములతో, పంచా 
మృతములతో స్నానముచేసి, ప్రాణప్రతిష్ట చేయవలెను. దీనిని 
కలశముపై ఉంచి పీఠపూజ నీ (క్రింద మంత్రములతో చేయ 
వలెను. 


" ఐం కామగిరిపీఠ శ్రీపాదుకాం పూజాయామి నమః 

క్లీం జాలంధరపీఠ శ్రీపాదుకాం పూజాయామి నమః 

సౌః పూర్ణగిరిపీఠ శ్రీపాదుకాం పూజాయామి నమః 
తర్వాత “సంసృష్టం ధనం” అను బుక్కుతో ఐదు తడవలు 
రేచకము, ఎనిమిది తడవలు పూరకము, పండ్రెండు తడవలు 
కుంభకమును చేసి, మేల్కొలిన కుండలినీశక్తిని పైకి లేపి, మూలా 
ధారమయిన మూడు ప్రదక్షిణలను గావించవలెను. ఆపైన. 
అనాహతమును దాటి, విశుద్ధి చక్రమున ప్రాణమును నిరోధించి, 
ఆజ్ఞాచక్రము వరకు ధ్యానముచేసి, బ్రహ్మరంధ్రమున తటిత్కోటి 
విడంబనుడైన దేవుని సర్వాభరణ భూషితాంగ ఛత్రచామర 
సపరివార అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత శక్తులతో కలసి 
యున్నట్లు భావన చేయవలెను. ఆవరణ దేవతలతో నున్న 
దేవుని ధ్యానించనగును. ఎడమ నాసాపుటమునుంచి గాలిని 
వదలుచు పంచవర్ణ రంగవల్లిపై రచించిన సింహాసనమున 
నున్నది, నవ ధాన్యములపైగల కలశముల మీద నవ వస్త 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 53 


| యుగ్మములపై పల్లవసహిత నారికేళము మీద నున్నది యగు 


యంత్రమును ఆవాహన చేయవలెను. 


ఆవాహనాది షణ్ముద్రలను ప్రదర్శించవలెను. మన్యువగు 
ఇంద్రుని ఆవాహనచేసి, పాశాంకుశ సంపుటిత ప్రణవము గల 
భువనేశ్వరీ మంత్రముతో పంచభూతములకు చెంది ఐదు బీజా 
క్షరములతో నుండినది, ఇరువది నాలుగు తత్వములతో నున్నది 


| యగు ప్రాణప్రతిష్ట చేయవలెను. తర్వాత పంచోపచారములతో 
పూజించవలెను. పిమ్మట శంఖ, చక్ర, ఖడ్డ, ఖేటక, బాణ, ముసల, 


పద్మ, కంఠ, యోని, మహా త్రిఖండాయోని, సురఖ, నారాచ, 


| భూచరి, ఖేచరి అను పదునాలుగు ముద్రలను ప్రదర్శించవలెను. 


ఆపై 
అత్యుగ్ర హాలాహల హేళిరుద్రం 
పంచాననం చంద్రతుషార వర్షమ్‌ । 
ఉమాసఖం శోభి భుజంగ భూషణం 
శ్రీ నీలకంఠం హృది భావయామి ॥ | 

అని ధ్యానించవలెను. తర్వాత పూజ నారంభించనగును. 
గం గణపతయే నమః, గుం గురుభ్యో నమః, 
క్షం క్షేతపాలకాయ నమః, సం సరస్వత్యై నమః, 
వం వటుకాయ నమః, యం యోగినీభ్య స్వాహా, 
పం పాదుకాయ నమః, దుం దుర్గాయై నమః, 


ర్‌4 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


అని చెప్పుచు మూలాధారాది సహ(స్రారాంతముగా గల చక్రముల 
యందు విగ్రహపు పాదమందు న్యాసము చేయవలెను. పూర్వ 
ద్వారమున 


గం గణపతయే నమః, క్షం క్షేతపాలకాయ నమః 
అనియు, దక్షిణ ద్వారమున 


వీం వీరభద్రాయ నమః, చం చండభైరవాయ నమః 
అనియు, పశ్చిమ ద్వారమున 


శం శరవణభవాయ నమః, ఉం ఉన్మత్త భైరవాయ నమః 
అనియు, ఉత్తర ద్వారమున 


మం మహాశాస్తాయ నమః, వం వటుకభైరవాయ నమః 
అనియు పూజించవలెను. ఆపై అష్టదిగ్గజముల పూజ, నీ క్రింది 
మంత్రములతో చేయనగును. 


ఐరాపతాయ నమః, పుండరీకాయ నమః, వాహనాయ 

నమః, కుముదాయ నమః, అంజనాయ నమః, పుష్పదంతాయ 
నమః, సార్వభౌమాయ నమః, సుప్రతీకాయ నమః 

తర్వాత ఈ క్రింది మంత్రములతో అష్టనాగముల పూజ కలదు. 


అంగుళీకాయ నమః, తక్షకాయ నమః, వాసుకినే నమః, 
పద్మాయ నమః, పుండరీకాయ నమః, శేషాయ నమః, ధృత 
రాష్టాయ నమః, ఏలాయ నమః. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము ర్‌ర్‌ 


పిమ్మట మత్స్య, కూర్మ ముద్రలను ప్రదర్శించి, ముద్రా 
సహితముగా దేహన్యాసమును చేయనగును. 
యస్తే మన్యో... స్వతీ శిరసే, బుషిముద్రాయ నమః 
మన్యురింద్రో...సజోషాః లలాటే, శంఖముద్రాయ నమః 
అభీహి...త్వంనః-నేత్రయోః, చక్రముద్రాయ నమః 
త్వహిమన్యో. ..దేహి-నాసికాయాం, ఖడ్డముద్రాయ నమః 
అభాగస్సన్‌...మేహి-[శ్రోత్రయోః, ఖేటకముద్రాయ నమః 
అయంతే.... బోధ్యాపేః-వకక్రే, బాణముద్రాయ నమః 
అభి(ప్రేహి...పిబావ-ముఖే, ముసలముద్రాయ నమః 
త్వయామన్యో... రూపాః-భుజయోః, పద్మకంఠముద్రాయ నమః 


అగ్నిరివ...నుదస్వ-కంఠే, త్రిఖండా యోనిముద్రాయ నమః 


సహస్వ... ఏకజత్వం-హృదయే, యోనిముద్రాయ నమః 

ఏకః... కృణ్మహే -కట్యాం, సురభిముద్రాయ నమః 

విజేషకృత్‌. ..బభూథ-నాభౌ, నారాచముద్రాయ నమః 

ఆభూత్యా... సంసృజి-గుహ్యే, భూచరిముద్రాయ నమః 

సంసృష్టం... అపనిలయంతాం-పాదయోః ఖేచరిముద్రాయ నమః 
ఇట్లు సూక్తములతో వ్యాపకన్యాసము చేసి, అంగన్యాసమును 

గావింపనగును. 


సంసృష్టం ధన ముభయం అంగుష్టాభ్యాం నమః 
సమాకృత మస్మభ్యం దత్తాం తర్జనీభ్యాం నమః 


వరుణశ్చ మన్యుః మధ్యమాభ్యాం నమః 


56 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


భియందధానా హృదయేషు అనామికాభ్యాం నమః 


శత్రవః పరాజితాసః . _. కనిష్టికాభ్యాం నమః 
అపనిలయంతాం కరతలకరపృష్టాభ్యాం నమః 


ఇట్లే హృదయాది న్యాసమును చేయవలెను. తర్వాత భూర్చువస్సు 
వరో మితి దిగ్బంధః 


ధ్యానం 9 
జ్వలనార్మ్క ప్రతీకాశం ..... ముఖాంబుజమ్‌. 
పద్మాసనే ..... సర్వాభీష్టకరం పరమ్‌. 
దంష్టాకరాళ 9 నమామ్యహమ్‌. 
ధ్యానమును గావించి జపించవలెను. 


కలశపూజచేసి, కలశోదకముతో యాగ ప్రదేశమును, యాగ 
ద్రవ్యములను సంప్రోక్షించి, తర్వాత ఆవరణపూజ చేయనగును. 


ఆధారశక్ష్య నమః, కూర్మాయ నమః, అనంతాయ నమః, 
క్షీరసాగరాయ నమః, శ్వేతద్వీపాయ నమః, కల్పవృక్షాయ నమః, 
సువర్ణ మంటపాయ నమః, రత్న సింహాసనాయ నమః 
పీఠమునకు గల ఆగ్నేయకోణము నుంచి క్రమముగా 

ధర్మాయ నమః, అధర్మాయ నమః, జ్ఞానాయ నమః, 
వైరాజ్యాయ నమః, విద్యాతత్వాయ నమః, కాలతత్వాయ నమః, 
కందాయ నమః, మూలాయ నమః, నాళాయ నమః, పత్రేభ్యో 
నమః, కేసరేభ్యో నమః, వల్లికాయ నమః. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 57 


| కర్ణికామధ్యే సూర్యమండలాయ నమః, సూర్యమండలాధి 
| పతయే నమః, ఇలాయ నమః, సోమమండలాధిపతయే నమః, 
| వహ్నిమండలాయ నమః, వహ్ని మండలాధిపతయే నమః, 
|బ్రహ్మమండలాయ నమః, బ్రహ్మమండలాధిపతయే నమః, 
| విష్ణుమండలాయ నమః, విష్ణుమండలాధిపతయే నమః, 
' రుద్రమండలాయ నమః, రుద్రమండలాధిపతయే నమః. 


'కమల పత్రములయందు -- 

విష్ణు శక్ష్రానమః, మహాలక్ష్మై శ నమః, సరస్వత్యానమః, మత్ర్యై 
| నమః, రత్రై నమః, తుష్ట్వై 'నమః, పు పుష్టై నమః 
' యంత్ర మధ్యమున - మన్యుమూర్తయే నమః 
అని పూజించి మన్యు యంత్రమును లిఖించవలెను. 
యంత్రోద్ధారము నిదివరకే చెప్పితిమి. 


మొదటి బుక్కు నుచ్చరించుచు పుష్పాంజలితో మన్యుదేవత 
' నావాహన చేయవలెను. తర్వాత ప్రాణప్రతిష్ట చేసి షణ్ముద్రలను 
ప్రదర్శించవలెను. వృత్తమండలాసనమున మన్యుమూర్తిని 
ప్రతిష్టించి, వెనుక చెప్పినరీతిగా ఆసనాదులను సమర్పించ 
నగును. ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్థ్యము, 
ఆచమనీయము, స్నానము, వస్త్రము, అనువాటిని వరుసగా 
మొదటి సూక్తములోని ఏడు బుక్కులతో సమర్పించవలెను. 
యజ్ఞోపవీతము, గంధము, పుష్పములు, ధూపము, దీపము, 


8) 


58 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


నైవేద్యము, తాంబూలము అను వాటిని రెండవ సూక్తములోని 
ఏడు బుక్కు లతో వరుసగా సమర్ప్చించనగును. “హిరణ్య రూపః” 
(బు.వే.- 2.35.10) అను మంత్రముతో సువర్ణపుష్పమును 
సమర్పించవలెను. 

మన్యు సూక్తములలో పదునాలుగు బుక్కులతో మంత్ర 
పుష్పము నొసగవలెను. 


| 
శియే జాతః శ్రియ ఆ నిరియాయ 
| | 
శ్రియం వయో జరితృభ్యో దధాతి 
| | 
శ్రియం వసానా అమృతత్వ మాయన్‌ 
| | | 
భవంతి సత్యా సమిథా మితద్రౌ. (బు.వే.9.94. 4) 
(శియం ఏవైనం శ్రియ మాదధాతి 
సతతం బుచా వషట్‌కృత్యై 
సందత్రై సంధీయతే ప్రజయా పశుభిః య ఏవం వేద. 
మహాదేవ్యై చ విద్మహే విష్ణుపకై త్స చ ధీమహి । 
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్‌ ॥ 


అని ఉచ్చరించుచు నీరాజనమును సమర్పించవలెను. 
యంత్రకర్ణికలో వృత్త మధ్యమున మన్యుదేవుని పుష్పాంజలితో 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 59 


పూజించి, వృత్తముపై గల అపష్టదిక్కులందు బుషుల నీరీతిగా 
| అర్పించవలెను. 

కశ్యపాయ నమః, ఆత్రయే నమః, భరద్వాజాయ నమః, 
| విశ్వామిత్రాయ నమః, గౌతమాయ నమః, జమదగ్నయే నమః, 
వశిష్టాయ నమః, కపిలాయ నమః. 

ఇది ప్రథమావరణార్చన. 


తర్వాత షట్కోణములలో ఆగ్నేయ కోణమునుంచి ప్రదక్షిణ 

క్రమమున నీ క్రింది మంత్రములతో అర్చన గలదు. 
వహ్నిమూర్తయే నమః, హృదయం పూజాయామి. 
సూర్యమూర్తయే నమః, శిరః పూజాయామి. 
సోమమూర్తయే నమః, శిఖాం పూజాయామి. 
వాయుమూర్తయే నమః, కవచం పూజాయామి. 
సంవర్తమూర్తయే నమః, నేత్రే పూజాయామి. 
విద్యున్మూర్తయే నమః, అస్త్రం పూజాయామి. 

ఇది ద్వితీయావరణార్చన. 
దశదళమున పది అగ్నికళల నీ క్రింది రీతిగా అర్బించవలెను. 
ధూ(మ్రార్చి కళాయై నమః, రూష్మా కళాయై నమః, 
జ్వలినీ కళాయై నమః, జ్వాలినీ కళాయి నమః, 
విస్ఫులింగినీ కళాయె నమః, సుశ్రీ కళాయై నమః, 
హవ్యవాహ కళాయై నమః, కవ్యవాహకళాయై నమః, 

ఇది తృతీయావరణార్చన. 


60 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ఆపైన ద్వాదశ దళములలో సూర్యకళల నిట్లు అర్చించవలెను. 

తపినీ కళాయై నమః, తాపినీ కళాయై నమః, ధూమ్ర 
కళాయై నమః, మరీచి కళాయై నమః, జ్వలినీ కళాయై నమః, 
జ్వాలినీ కళాయై నమః, రుచి కళాయై నమః, సుషుమ్నా కళాయై 
నమః, భోగదా కళాయై నమః, విశ్వా కళాయై నమః, బోధినీ 
కళాయై నమః, ధారిణీ కళాయె నమః, క్షమా కళాయై నమః, 


ఇది చతుర్ధావరణార్చన. 


ఆ పిమ్మట షోడశదళములలో చంద్రకళల పూజ నిట్లు 
చేయవలెను. 


అమృత కళాయై నమః, మానదా కళాయై నమః, పూషా 
కళాయి నమః, తుష్టి కళాయి నమః, పుష్టి కళాయె నమః, 
రతీ కళాయె నమః, ధృతీ కళాయై నమః, శశినీ కళాయై నమః, 
చంద్రికా కళాయై నమః, కాంతి కళాయె నమః, జ్యోత్స్నా కళాయె 
నమః, శ్రీ కళాయై నమః, ప్రీతి కళాయై నమః, అంగదా 
కళాయై నమః, పూర్ణా కళాయి నమః, పూర్ణామృత కళాయె 
నమః. 
ఇది పంచమావరణార్చన. 


తర్వాత అష్టదళములందు అణిమాది విభూతుల నిట్లు 
అర్చించనగును. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 61 


అణిమాయి నమః, మహిమాయై నమః, గరిమాయె నమః, 
లఘిమామై నమః, ప్రాప్యై నమః, ప్రాకామ్యై నమః, ఈశిత్వాయై 
నమః, వశిత్వాయై నమః. 
ఇది ఆరవ ఆవరణకు గల అర్చన. 


ఆపైన ఆగ్నేయదళము నుంచి తూర్పుదిక్కు వరకు ఇట్లు 
పూజించవలెను. 

ఇంద్రాయ నమః, ఆగ్నయే నమః, యమాయ నమః, 
నిర్భతయే నమః, వరుణాయ నమః, వాయవే నమః, కుబేరాయ 
నమః, ఈశానాయ నమః. 
ఇది సప్రమావరణార్చన. 

తర్వాత అష్టదిక్సాలకుల ఆయుధములను పూజించనగును. 

వజ్రాయుధాయ నమః, శక్యాయుధాయ నమః, దండాయు 
ధాయ నమః, ఖఢ్గాయుధాయ నమః, పాశాయుధాయ నమః, 
ధ్వజాయుధాయ నమః, గదాయుధాయ నమః, త్రిశూలాయు 
ధాయ నమః 
ఇది అష్టమావరణార్చన. 


మరల తాపస మన్యువును పంచోపచారములతో పూజించి, 
మన్యుసూక్తములను రెండింటిని పదునాలుగు పర్యాయములు 
జపించవలెను. తర్వాత బుక్సంపుటీకరణముతో జపమున్నది. 


62 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 
లఘుపూజ 
పూర్వమువలె సంకల్పముచేసి, కరన్యాస అంగన్యాసములను 


గావించి, ధ్యానించి, యంత్రమును శుద్ధి చేయవలెను. పుష్ప 
ములతో పీఠపూజ చేయవలెను. 


ఓం ఆధారశరా నమః, ఓం కూర్మాయ నమః, ఓం వరాహాయ 
నమః, ఓం భూఃపీఠాయ నమః, ఓం భువఃపీఠాయ నమః, 
ఓం సువఃపీఠాయ నమః, ఓం భూర్భువస్సు వః పీఠాయ నమః 

ఇట్లు పీఠపూజ చేసి, పీఠమున యంత్రమును నిలిపి, 
పుష్పములతో దేవతనావాహన చేసి, దశముద్రలను ప్రదర్శించి, 
ప్రాణప్రతిష్ట గావింపవలెను. ఒక్కొక్క బుక్కుతో వరుసగా 
ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్హ్యము, ఆచమనీయము, 
స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, 
ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము అనువాటిని 
సమర్పించవలెను. మంత్రపుష్ప, ప్రదక్షిణ నమస్మారముల 
నర్పించనగును. 


తర్వాత వృత్తమధ్యమున 


ఓం తపోమూర్తయే నమః, ఓం మన్యుమూర్తయే నమః 
అని పుష్పాక్షతలతో పూజించవలెను. దీనిపైన ఎనిమిది దిక్కుల 
యందు 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 63 


దేవాయ నమః, బుషయే నమః, కశ్యపాయ నమః, అత్రయే 
నమః, భరద్వాజ నమః, విశ్వామిత్రాయ నమః, గౌతమాయ 
నమః, జమదగ్నయే నమః, వశిష్టాయ నమః, కపిలాయ నమః, 


అని అక్షితలతో మొదటి ఆవరణ పూజయున్నది. షట్మోణ 
ములలో ఆగ్నేయ దిక్కునుంచి వరుసగా - 

వహ్నిమూర్తయే నమః, హృదయం పూజాయామి. 

సూర్యమూర్తయే నమః, శిరః పూజాయామి. 

సోమమూర్తయే నమః, శిఖాం పూజాయామి. 

వాయుమూర్తయే నమః, కవచం పూజాయామి. 

సంవర్తమూర్తయే నమః, నేత్రా పూజాయామి. 

విద్యున్మూర్తయే నమః, అస్త్రం పూజాయామి. 

ఇది రెండవ ఆవరణ పూజ. 


తర్వాత దశ దళములలో ఆగ్నేయ దిక్కునుంచి అగ్ని 
కళలను పూజించనగును. 

ధూ(మ్రార్చి కళాయి నమః, రూష్మా కళాయై నమః, జ్వలినీ 
కళాయి నమః, జ్వాలినీ కళాయి నమః, విస్సులింగినీ కళాయి 
నమః, సుశ్రీ కళాయై నమః, సురూపా కళాయై నమః, కపిలా 
కళాయి నమః, హవ్యవాహ కళాయి నమః, కవ్యవాహ కళాయి 
నమః 


64 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


అను పూజతో తృతీయావరణార్చన ముగియును. ద్వాదశ 
దళములలో ఆగ్నేయ దిక్కునుంచి వరుసగా సూర్యకళల పూజ 
చేయవలెను. 


ఓం తపినీ కళాయె నమః, తాపినీ కళాయై నమః, ధూమ్ర 
కళాయై నమః, మరీచి కళాయి నమః, జ్వాలినీ కళాయై నమః, 
రుచి కళాయై నమః, సుషుమ్నా కళాయై నమః, భోగదా కళాయి 
నమః, విశ్వా కళాయై నమః, బోధినీ కళాయై నమః, ధారిణీ 
కళాయి నమః, క్షమా కళాయై నమః, దీనితో చతుర్ధావరణ 
పూజ ముగియును. పిమ్మట షోడశ దళములపై చంద్రకళలను 
పూజించవలెను. 


అమృత కళాయి నమః, మానదాకళాయై నమః, వూషా 
కళాయై నమః, తుష్టి కళాయి నమః, పుష్టి కళాయె నమః, 
రతీ కళాయె నమః, ధృతి కళాయై నమః, శశినీ కళాయై నమః, 
చంద్రికా కళాయై నమః, కాంతి కళాయై నమః, జ్యోత్స్నా కళాయై 
నమః, శ్రీ కళాయై నమః, ప్రీతి కళాయె నమః, అంగదా 
కళాయై నమః, పూర్ణా కళాయి నమః, పూర్ణతా కళాయి నమః 
ఇది పంచమావరణార్చన. 


తర్వాత అష్టదళములందు అణిమా, మహిమా, గరిమా, 
లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ సిద్ధులను 
పూజించుట ఆరవ ఆవరణార్చన. భూపురమున గల మొదటి 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 65 


' వీధిలో తూర్పునుంచి వరుసగా ఇంద్రాది దిక్పాలురను 


పూజించుట ఏడవ ఆవరణార్చన. 


తర్వాత తాపస మన్యువును పంచోపచారములతో పూజించి 
సూక్తములను పదునాలుగు పర్యాయములు పఠించవలెను. 


తర్వాత గుహ్యోతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్మ్యతం జపమ్‌. 
సిద్ధి ర్భవతు మే దేవ త్వ త్రసాదాత్‌ పరమేశ్వర. 
ఈ రీతిగా ప్రతిదినము జపము చేయవలెను. 


దేవాలయము, నదీతీరము, బిల్వమూలము, మనోహర 
స్థలము, గ్రామమునకు వెలుపలగాని జపముచేయుట ఉత్తమము. 
మధువుతో కలిపిన నువ్వులతో జపములోని దశాంశము 
హోమము. దీనిలో దశాంశము తర్పణము, ఇందులో పదవ 
వంతు బ్రాహ్మణ భోజనము గావించి మన్యుదేవుడు ప్రసన్ను 
డగును. 


కామ్య ప్రయోగములు 


మహాశత్రు పరాభవార్ధే ద్వాదశ సహస్రం జపేత్‌. సామాన్య 
శత్రుపరాభవార్ధే ద్వాదశ శతం కుర్యాత్‌. విభీతక సమిద్భిః 
ప్రత్యహం జపదశాంశం హునేత్‌. రాజవశ్యార్థే గ్రామమధ్యే 
ద్వాదశ శతం జపేత్‌. లోకవశ్యార్థే తథైవ. దుష్టశత్రు ప్రయుక్త 


9) 


66 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


కృత్యా పరిహారార్ధే బుక్చరిమిత సహస్రం జపేత్‌. బెదుంబర 
సమిద్భిః పంచశాఖాద్యైః దుగ్ధేన హోమః రోగనివృత్తి, లక్షీ 
ప్రాప్తి, వంధ్యా నివృత్తి, అపమృత్యు నివారణాదీనాం ప్రయోగాని. 


దీక్షా ప్రకరణము 

జపాంతరేణ గంధ పుష్ప తిలాక్షత దూర్వాంకుర సహిత 
దశాంశం తర్పణం కృత్వా, కలశం నిక్షిప్య, తస్య దక్షిణభాగే 
హోమార్ధం కుండం పరికల్ప్య. గోమయే నోపలిపష్య, రంగవల్లా 
దిభి రలంకృత్య, తత్పశ్చిమభాగే ఆచార్యా సుపవేశ్య, సంకల్ప్య, 
పూర్వోక్తతిధౌ యజమాన ఆచార్య సహిత సర్వే బ్రాహ్మణాః, 
ఆయురారో గ్యైశ్వర్యాభి వృద్ధ్వర్థం మన్యుదేవతా ప్రీత్యర్థం పుర 
శృరణాంగ ప్రేరణాఖ్యం కర్మ కర్తుం స్థండిలోల్లేఖనాద్యగ్ని 
ప్రతిష్థాపనం కరిష్యే. తత్ర దేవతా మిత్యాది చక్షుషీ ఆద్యేన 
 మన్యుసూక్త చతుర్దశ మంత్రాః సమిథాఖ్య చరు వవ్రీహి తిల 
దవ్వై శృరుషేణేత్యాది చక్షుష్యంతం కృత్వా, మన్యుసూక్త చతుర్దశ 
బుగ్భిః తర్పణ దశాంశం హోమం కృత్వా, స్విష్టకృదాది హోమ 
శేషం సమాహ్య, ఆచార్య సహితం సర్వ బుత్విగ్భిః వస్త్ర మండల 
ఛత్ర పాదుకా అంగుళ్యాభరణ హిరణ్య గోభూ తాంబూల 
దక్షిణః సంపూజ్య, ఆచార్యస్య కలశవస్త్రదాసం కృత్వా, దశ 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 67 
దానాని కృత్వా, హోమ దశాంశం బ్రాహ్మణభోజనం కుర్యాత్‌. 
ఆశీర్వాదం గృహీత్వా బంధుభిః సహ స్వయం భుజేత్‌. 

సంసృష్ట మిత్యస్య మంత్రస్య తాపనపుత్రో మన్యు బుషి, 
మన్యుర్దేవతా జగతీఛందః, మమ శత్రుపలాయనార్థే జపే 
వినియోగః. 
సంసృష్టం ధన ముభయం సమాకృతం-అంగుష్టాభ్యాం నమః. 
అస్మభ్యం దత్తాం వరుణాశ్చ మన్యుః-తర్జనీభ్యాం నమః. 
భియందధానా హృదయేషు శత్రవః-మధ్యమాభ్యాం నమః. 
పరాజితాసో అపనిలయంతాం-అనామికాభ్యాం నమః. 
సంసృష్టం.....మన్యుః-కనిష్టికాభ్యాం నమః. 
భియందధానా..... అపనిలయంతాం-కరతలకర పృష్టాభ్యాం 


ధ్యానం 9 
దంష్టాకరాళ వదనం జ్వాలామాలా శిరోరుహమ్‌ । 
కపాల మూక్తి కాహస్తం రుద్రమన్యుం నమామ్యహమ్‌ ॥ 


తర్వాత పంచోపచార పూజ. 
మంత్రము : 


ఆం ఈం శ్రీం సంసృష్టం ధన ముభయం సమాకృత 
మస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః 


68 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


భియందధథానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అపనిలయంతామ్‌ ॥ 
ఈ మంత్రమును నిత్యము 108 పర్యాయములు జపించవలెను. 
పదునాలుగు దినములలో శత్రువులు వీగిపోగలరు. 
ఇంద్రియార్ధే ప్రశంసార్థే సర్వస్వ మపి దీయతే । 
పరార్థ మణుమాత్రోపి తద్దానం మరణోపమమ్‌ ॥ 
జామాతా జఠరం జాయా జాతవేదో జలాశయః । 
పూరితా నైవ పూర్యంతే జకారాః పంచ దుర్భరాః ॥ 
వేదా ధ్వేధా భ్రమం చక్రే కాంతాసు కనకేషు చ । 
తాసు తేష్వప్య నాసక్తః సాక్షా దృర్గో నరాకృతిః ॥ 
ఘోరే కలియుగే ప్రాప్తే సర్వే తే బ్రహ్మవాదినః । 
(బ్రహ్మతత్వం న జానంతి శిశ్నోదర పరాయణాః ॥ 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 69 


శ్రీ మదాంజనేయాష్టోత్తర శత నామావలిః 
ఓం ఆంజనేయాయ నమః | ఓం సర్వమంత్రస్పరూపవతే నమః 


మహావీరాయ సర్వతంత్ర స్వరూపిణే 
హనుమతే సర్వయంత్రాత్మకాయ 
మారుతాత్తణాయా కపీశ్వరాయ 
తత్వజ్ఞానప్రదాయ మహాకాయాయ 
సీత్తాదేపిను దా వ్ర! సర్వరోగహరాయ 
అశోక. || రూ 
ల్లో బలసిద్ధికరాయ 
wa సర్వవిద్యా సంప 
రక్షో విధ్వంసకారకాయ ౧౦ | _(ీదాయకాయ 
పరవిద్యా పరీహారాయ కపిసెనా నాయకాయ ౩౦ 
భవిష్యచ్చతురాననాయ 


పరశౌర్య వినాశనాయ 
పరమంత్ర నిరాకర్రే 
పరయంత్ర ప్రభేదకాయ 


కుమార బ్రహ్మచారిణే 
రత్నకుండల దీప్తిమతే 


సర్వగ్రహ వినాశినే చంచలద్వాలసన్నద్ధ 
భీమసేన సహాయకృతే లంబమానశిఖోజ్వలాయ 
సర్వ దుఃఖహరాయ గంధర్వ విద్యాత త్వజ్ఞాయ 
సర్వ లోకచారిణే మహా బలపరాక్రమాయ 
మనోజవాయ కారాగ్భహ విమోక్రే 
పారిజాతద్రుమూలస్థాయ శృంఖలా బంధమోచకాయ 


౨౦ 


సాగరోత్తారకాయ 


70 


ఓం (ప్రాజ్ఞయ నమః 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


రామదూతాయ 
ప్రతాపవతే 

వానరాయ 
కేసరిసుతాయ 

సీతాశోక నివారకాయ 
అంజనాగర్భ సంభూతాయ 
బాలార్క సదృశాననాయ 
విభీషణ ప్రియకరాయ 
దశగ్రీవ కులాంతకాయ 
లక్ష్మణ ప్రాణదాయ ౫౦ 
వ(జకాయాయ 
మహాద్యుతయే 
చిరంజీవినే 

రామభక్తాయ 

దైత్యకార్య విఘాతకాయ 
అక్షహంత్రే 

కాలనాభాయ 
పంచవక్రాయ 
మహాతపసే 

లంకిణీ భంజనాయ ౬౦ 
శ్రీమతే 

సింహికాప్రాణ భంజనాయ 
గంధమాదన శైలస్థాయ 


౪౦ | ఓం లంకాపరీ విదావకాయ నమః 


సుగ్రీవ సచివాయ 
ధీరాయ 
శూరాయ 
దైత్యకులాంతకాయ 
వీరార్చితాయ ౭౦ 
మహాతేజసే 
రామచూడామణి ప్రదాయ 
కామరూపిణే 
పింగళాక్షాయ 
వార్ధిమైనాక పూజితాయ 
కబళీకృతమార్తాండ 
మండలాయ 
విజితేంద్రియాయ 
రామసుగ్రీవ సంధాత్రే 
మహారావణ మర్దనాయ 
స్పటికాభాయ 
వాగదీశాయ ౮౦ 
నవవ్యాకృతి పండితాయ 
చతుర్చాహవే 
దీనబంధవే 
మహాత్మనే 
భక్తవత్సలాయ 
సంజీవన నగాహర్రే 


ఓం 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 71 


శుచయే నమః 

వాగ్మినే 

దృఢవ్రతాయ 

కాలనేమి ప్రమథనాయ ౯౦ 
హరిమర్మట మర్మటాయ 
దాంతాయ 

శాంతాయ 

ప్రసన్నాత్మనే 

శతకంఠ మదాపహృతే 
యోగినే 
రామకథాలోలాయ 
సీతాన్వేషణ పండితాయ 


ఓం వజదంష్టాయ నమః 


వ(జనఖాయ ౧౧౦ 
రుద్రవీర్య సంభవాయ 
ఇంద్రజిత్రహితామోఘ 
(బ్రహ్మాస్టవనివారకాయ 
పార్థధ్వజా[గ్ర సంవాసినే 
శరపంజర భేదకాయ 
దశబాహవే 
లోకపూజ్యాయ 
జాంబవగ్రీతివర్ధనాయ 
సీతాసమేత శ్రీరామపాద 
సేవాధురంధరాయ 


శ్రీ మదాంజనేయాష్లోత్తర శత నామావళి సృమాప్తా. 


శ్రీ శివాష్టోత్తర శత నామావళిః 


శివాయ నమః 
మహేశ్వరాయ 
శంభవే 
పినాకినే 
శశిశేఖరాయ 
వామదేవాయ 
విరూపాక్షాయ 


ఓం కపర్దినే నమః 


నీలలోహితాయ 
శంకరాయ ౧౦ 
శూలపాణయే 

ఖట్వాంగినే 
విష్ణువల్లభాయ 
శిపివిష్టాయ 


72 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


ఓం అంబికానాథధాయ నమః 


శ్రీ కంఠాయ 
భక్తవత్సలాయ 

భవాయ 

శర్వాయ 

త్రిలోకేశాయ ౨౦ 
శితికంఠాయ ' 
శివాప్రియాయ 

ఉగ్రాయ 

కపాలినే 

కామారయే 

అంధకాసుర సూదనాయ 
గంగాధరాయ 
లలాటాక్షాయ 
కాలకాలాయ 
కృపానిధయే ౩౦ 
భీమాయ 

పరశు హస్తాయ 
మృగపాణయే 
జటాధరాయ 
కైలాసవాసినే 

కవచినే 

కఠోరాయ 
(త్రిపురాంతకాయ 
వృషాంకాయ 


ఓం వృషభారూఢాయ నమః౪ం 


భస్మోద్దూళిత విగ్రహాయ 
సామప్రియాయ 
సర్వమయాయ 
తప్రయీమూర్తయే 
అనీశ్వరాయ 

సర్వజ్ఞాయ 

పరమాత్మనే 
సోమసూర్యాగ్నిలోచనాయ 
హవిషే 

యజ్ఞమయాయ ౫౦ 
సోమాయ 

పంచవత్రాయ 
సదాశివాయ 
విశ్వేశ్వరాయ 
వీరభద్రాయ 
గణనాథాయ 
ప్రజాపతయే 
హిరణ్యరేతసే 

దుర్ధర్నాయ 

గిరిశాయ ౬౦ 
గిరికాయ 

అనఘాయ 
భుజంగభూషణాయ 
భర్ణాయ 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 73 


ఓం గిరిధన్వినే నమః 
గిరిప్రియాయ 
కృత్తివాససే 
పురారాతయే 
భగవతే 
ప్రమథాధిపాయ 
మృత్యుంజయాయ 
సూక్ష్మతనవే 
జగద్వాాపినే 
జగద్గురవే 
వ్యోమకేశాయ 
మహాసేన జనకాయ 
చారు విక్రయాయ 
రుద్రాయ 
భూతపతయే ' 
స్థాణవే 
అహిర్చుధ్నా కయ 
దిగంబరాయ 
అష్టమూర్తయే 
అనేకాత్మనే 
సాత్తి కాయ 
శుద్ధవిగ్రహాయ 


Ee) 


౮౦ 


ఓం శాశ్వతాయ నమః 


ఖండపరశవే 
అజాయ 
పాశవిమోచనాయ ౯౦ 
మృడాయ 
పశుపతయే 
దేవాయ 
మహాదేవాయ 
అవ్యయాయ 
హరయే 
పూషదంతభఖిదే 
అవ్యగ్రాయ 
దక్షాధ్వరహరాయ 
హరాయ 
భగనేత్రభిదే 
అవ్యక్తాయ 
సహస్రాక్షాయ 
సహస్రపాదే 
అపవర్గ ప్రదాయ 
అనంతాయ 
తారకాయ 
పరమేశ్వరాయ 


(plete) 


శ్రీ శివాష్టోత్తర శత నామావళి స్పృమాప్తా. 


10) 


74 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


సాయణ భాష మ్‌ 
బుగ్వేద దశమమండలం, సూక్తం 83. 

“యస్తే మన్యో” ఇతి సప్తర్బం సూక్తం. మన్యు ర్నామ తపసః 
పుత్ర బుషిః. ఆద్యాజగతీ. శిష్టా స్రిష్టభః, ఇద ముత్తరం చ 
మన్యు దైవత్యం. తథా చానుక్రాంతం - “యస్తే మన్యో మన్యు 
స్తాపసో మాన్యవంతు జగత్యాది” ఇతి. అజిరనామ్న ్యభిచార 
సాధనే యజ్ఞ ఏతత్సూక్తం నివిద్ధానం. సూత్రితం చ - “త్వయా 
మన్యో యస్తే మన్యో” ఇతి. 

1. హేమన్యో క్రోధాభిమానీ దేవ. “మన్యు ర్మన్యతే ర్టీప్తి 
కర్మనణః క్రోధకర్మణో వా” ఇతి నిరుక్తం. యః యజమానః, 
తేతుభ్యం. అవి దధత్‌ పరిచరతి. హే వజ వజ్రవత్సార భూత. 
సాయక సాయకవ చృ(త్రూణాం హింసక, సమనుష్యః సహః 
బలం బాహ్యం, ఓజః శారీరం బలంచ. అనుషక్‌ అనుషక్తం 
పుష్యతి త్వదనుగ్రహాత్‌ సంగ్రామే. యస్మాదేవం తస్మాద్వయం 
దాసం ఉపక్షయకర్తారం. ఆర్యం అస్మత్తో౨_ ధికం చ. ఉభయవిధం 
శత్రుం సాహ్యామ అభిభవేమ, కేన సాధనేనేతి తదుచ్యతే. త్వయా 
యుజా త్వయాసహాయేన. సహాయో విశేష్యతే. సహస్కృతేన 
బలోత్సాది తేన. సహసా సహమానేన పరాన్‌. సహస్వతా 
బలవతా, ఈ దృశేన త్వయా సహాయే నేత్యర్థః. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 75 


మొదటి సూక్తము అజిరనామకమగు అభిచార సాధనము 
నకు అశ్వలాయన డ్రౌతసూత్రము విధించినది. 


తా॥ క్రోధాభిమానియైన మన్యుదేవా ! వజ్రమువలె సార 
భూతమే శత్రువులను హింసించు బాణమా ! ఈ యజమాని 
నీకు పరిచర్య చేయుచు, యుద్ధమున దేహబలమును, ఓజస్సును 
నీ అనుగ్రహము వలన సీకాసి నీ సహాయముతో కలుగు 
బలముతో జయించగలము. 


బుగ్వేద దశమ మండలం, సూక్తం 83. 


పృథ్వీధర భాష్యం 

హే మన్యో మన్యునామక భగవన్‌. మన్యతే దీప్తి కర్మణో 
యుచ్‌ దీపష్యతేఆ నేన. సర్వ జగత్రకాశక ఇత్యర్థః. యః జనః 
తే తుభ్యం ఆవిధత్‌ పరిచరతి. హే వజ్ర శత్రు సంహారక. 
సాయక శత్రూణా మంతర. సః విశ్వాం సర్వం. సహః బలం. 
ఓజః ప్రభావం చ. ఆనుషక్‌ సంశ్లిష్టం పుష్యతి పుష్టాతి. భవత్ప్సరి 
చారకః సర్వదా బల ప్రభావాభ్యా ముభాభ్యా మపి పూర్ణో భవతీతి 
భావః. సహస్కృ తేన బలకర్రా. యద్వా సహసా ధ్యానబలేన 
| కృతేన సాక్షాత్మృతేన సహస్వతా బలవతా త్వయా యుజా 
| యుక్తేన సహసా బలేన. ఏతద్వి శేష విశేష్య భావపద్ధతిః ధీరేంద్ర 


76 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


తీర్ధ పాదరచిత భాషే ప్రదర్శితా. దాసం నీచశత్రుం. ఆర్యం 
ఉత్నట శత్రుం చ సాహ్యామ నిరాకుర్మః. 


తా॥ సర్వ జగత్రకాశకుడైన ఓ మన్యుదేవా ! శత్రుసంహారక 
మైన ఓ వజ్రాయుధమా ! శత్రునాశనకరమైన ఓ బాణమా |! 
సమస్త విశ్వము నీకు పరిచర్య చేయుచు సహశ్శక్తిని, ఓజశ్యక్తిని 
చక్కగా పెంపొందించుకొనుచున్నది. నీ పరిచారకుడు బల 
ప్రభావములతో సదా పూర్ణుడై యొప్పారునని భావము. బల 
కారకుడవు, లేక ధ్యానబలముచేత సాక్షాతృతుడవు; బలవంతు 
డైన నీ బలముచేత అల్ప శత్రువును, మహాబలముగల శత్రువును 
- అనగా సర్వశత్రువులను జయించగలము. 


సా.భా.2 : అయం మన్యురింద్రః, మన్యు రేవ. దేవః 
సర్వో౭_పి మన్యురేవ. ఆస అభవత్‌. మన్యురేవ హోతా హోమ 
నిష్పాదకో£_గ్నః. తథా మన్యుః వరుణః ఆపి. జాతవేదాః జాత 
ప్రజ్ఞో వరుణశ్చ, సర్వేష్వపి తేజస్విషు మన్యు సద్భావాత్‌. యాః 
మానుషీః మనుషో౭_పత్య భూతాః విశః ప్రజాః సంతి తాః 
మన్యుమేవ దేవం ఈళతే స్తువంతి. హేమన్యో తపసా ఏతన్నామ 
కేనా స్మత్సిత్రా సజోషాః సమాన ప్రీతి స్వం పాహి రక్ష 

తా॥ మన్యువే ఇంద్రుడు. మన్యువే దేవుడు. అంతయు 
మన్యువు. హోత యగు అగ్ని జాత ప్రజ్ఞగల వరుణుడు కూడ 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 77 


మన్యువే. మనుష్య సంతతియగు ప్రజ లెల్లరు మన్యుదేవుని 
స్తుతించుచున్నారు. ఓ మన్యుదేవా ! తపసు డను నా తండ్రి 
యందున్న ప్రీతీతో సమముగా మమ్ము రక్షింపుము. 

పృ.భా.2 : మన్యుః మన్యునామకః, ఇంద్రః ఇంద్ర నామకః, 
ఏక ఏవ, మన్యురేవ మన్యునామక ఏవ. భగవన్‌ ఆస భవతి. 
మన్యుః హోతా హోతృనామకః. సఏవ వరుణనామకః. సఏవ 
జాత వేదాః. జాతే జాతే సర్వస్మిన్‌ భూత జాతే విద్యతే. యాః 
మానుషీః సంబంధినః విశః ప్రజాః సంతి. తాః మనుష్యం 
భగవంతం ఈళతే స్తువంతి. హేమన్యో తపసా సజోషాః సంతుష్టః 
సన్‌ నః అస్మాన్‌ పాహి అవ. 


2. తా॥ మన్యుదేవత, ఇంద్రుడు ఒక్కరే. ఆ మన్యుదేవతయే 
వరుణుడు, ఆ మన్యువే హోత. ఆయనే సమస్త భూతములందున్న 
జాతవేదుడు (అగ్ని. మానవులమైన మేమందరము భగవంతుడ 
వైన నిన్ను స్తుతించుచున్నాము. ఓ మన్యుదేవా ! మా తపస్సుతో 
సంతుష్టుడవై మమ్ము కాపాడుము. 

సా.భా.8 : హే మన్యో! త్వం అభీహి అభిగచ్చ అస్మద్యజ్ఞం. 
కీద్భశ.స్వం? తవసః బలవతోత పి బలీయాన్‌ అత్యంతం 
బలవాన్‌. సత్వం తపసా అస్మత్సిత్రా యుజా సహా యేన శత్రూన్‌ 
విజహి. కించ అమిత్రహా అమిత్రాణాం హంతా. అమిత్రో౭_స్పిగ్ధః 


78 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


తథా వృత్రహా ఆవరకాణాం శత్రూణాం హంతా. తథా దస్యు 
హాచ. దస్యురుపక్షపణకారీ శత్రుః. తాద్భశ మన్యుదేవత్వం విశ్వా 
సర్వాణి వసూని ధనాని నః అస్మభ్యం ఆభర ఆహర. 

3తా. మన్యుదేవా ! మా యజ్ఞమునకు రమ్ము. బలవంతుల 
కన్న బలవంతుడవు నీవు. అట్టి నీవు నా తండ్రియగు తపసుని 
సహాయముతో శత్రువులను చంపుము. నీవు అమిత్రులను, 
ఆవరకులైన శత్రువులను, దస్యులను చంపువాడవు. కావున 
సకల ధనరాసులను మాకు తెచ్చి ఇమ్ము. 


పృ.భా.8 : హే మన్యో భగవన్‌. అభీహి ఏహి. తపసః 
బలవంతో£_పి. తవీయాన్‌ అత్యంత బలవాన్‌. త్వం తపసా 
యుజా యుక్తేన సహసేతి శేషః శత్రూన్‌ అంత శృత్యాన్‌ విజహి 
వినాశయ. అమిత్రాన్‌ కామాద్యరీన్‌ హంతీతి తాద్భశః, వృత్రహా 
పాపనాశక. దస్యుహా గూఢ ద్వేషీ హంతా చ త్వం. నః అస్మభ్యం 
విశ్వాసర్వాణి వసూని ధనాని ఆభర పూరయ. 

3. తా॥ హే మన్యుదేవా ! అత్యంత బలవంతుడైన నీవు 
తపోయుక్తమైన సహశ్ళక్తితో వచ్చి మా అంతశ్శత్రువులను 
(అరిషడ్వర్గమును) నాశ మొందించుము. నీవు పాప నాశకుడవు; 
నీవు దస్యు ద్వేషివి, శత్రు నాశకుడవు. తాదృశుడైన నీవు మమ్ము 
సమస్త ధనముతో నింపుము. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 79 


సా.భా.4 : హే మన్యో ! త్వం అభిభూత్యోజాః పరేషా 
మభిభావక బలః స్వయం భూః స్వయమేవోత్పన్న భామః క్రుద్ధః. 
అభితో హింసంతీ త్యభీ మాతయః శత్రవః, తేషా మభిభవితా. 
విశ్వచర్నణిః సర్వేషాం ద్రష్టా. సహురిః సహనశీలః సహావాన్‌ 
సహనవాన్‌. ఈదృశస్వం అస్మాసు పృతనాసు సంగ్రామేషు ఓజః 
బలం ధేహి దేహి. 

4 తా॥ మన్యుదేవా ! ఇతరుల శక్తిసామర్థ్యములను వమ్ము 
చేయగల బలశాలివి. స్వయంభువుడవు. క్రుద్ధుడవు. శత్రువులను 
ఓడించువాడవు. సర్వ ద్రష్టవు. సహనశీలివి. సహనవంతుడవు. 
మాకు యుద్ధములో బలమునిమ్ము. 


పృ.భా.4: హే మన్యో భగవాన్‌. అభిభూత్యోజాః పరన్యక్కారి 
బలః. స్వయం భూః స్వత ఆవిర్భూతః భామః ఉగ్రః అభిమాతి 
షాహః పాపహంతా. పాప్మా వా అభిమాతి రితి [(శ్రుతేః. విశ్వ 
చర్న్షణిః సర్వజ్ఞః సహురిః సహనశీలః సహవాన్‌ సహనవాన్‌. 
త్వం పృతనాసు మనుష్యేషు. పృతనాః మనుష్యాః ఇతి (శ్రుతేః 
అస్మాసు ఓజః తేజః దేహి దాపయ. 

4తా॥ ఓ మన్యుదేవా! నీవు శత్రుబలమును తిరస్మరించు 
వాడవు. స్వయం భువుడవు, ఉగ్రుడవు, పాపనాశకుడవు, సర్వ 
జ్ఞుడు, సహనశీలుడవు, అనంతశక్తిమంతుడవు. ఓ దేవా ! 
మన్యులమైన మాకు తేజస్సును అనుగ్రహింపుము. 


80 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


సా.భా.5 : హే ప్రచేతు ! ప్రకృష్ణజ్ఞాన, మన్యో తవిషస్య 
మహతః తవ క్రత్వా కర్మణా. అభాగః భాగ రహితః సన్‌. త్వాం 
యజ్ఞే అయాజకః సన్నిత్యర్థః త్వదనుకూల రహితో౭_హం 
అపపరేతో9_స్మి. యుద్ధే శత్రుభిరభి భూతః సన్‌ దూరం గతో౭_స్మి. 
తం తాదృ్భృశం భాగరహితం త్వా త్వాం హేమన్యో అక్రతుః 
కర్మరహితః అహం జిహీళ క్రుద్ధం కృతవానిత్యర్థః. యద్వా 
అహమేవ త్వత్సహాయమేవ క్రోధితవాన్‌. అథేదానీం స్వా తనూః 
మమ శరీరభూత స్వం బలదేయాయ బలదానాయ. మేహి 

మాం ప్రాప్పుహి. 

5 తా॥ ప్రకృష్ణ జ్ఞానముగల మన్యుదేవా ! గొప్ప శక్తిగల 
కర్మతో భాగరహితుడను. యాజకుడను గాను, నీ ఆనుకూల్యము 
లేనివాడను. కావుననే యుద్ధమున శత్రువుల చేతిలో ఓడితిని. 
దూరమునకు పోతిని. అట్టి నేను నీ దయవలన క్రోధము 
గలవాడ నయ్యెదను. నీవు నా శరీరమున నిలచి నాకు బలమును 
కలుగచేయుటకు నన్ను ఆవేశింపుము. 


పృ.భా.5 : హే ప్రచేతః! ప్రజ్ఞానవాన్‌. హే మన్యో! తవిషస్య 
అతిశయేన బలవతః తవ క్రత్వా పూజాక్రియయా అభాగః సన్‌ 
 భాగరహితః పూజా మనాచరన్‌ ఇతి భావః అపపరేతః అంత 
శృత్రుభి రవమానితః అస్మి. హే మన్యో! తం త్వాం అక్రతుః 
పూజా విముఖః అహం జిహీళ ఉపేక్షితవాన్‌. స్వాతనూః స్వకీయ. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 81 


అస్మ దాధారభూత ఇత్యాశయః త్వం బలదేయాయ బల 
ప్రదానాయ మా మాం ఏహి ఆగచ్చ. 


5 తా॥ ప్రజ్ఞాన స్వరూపుడైన ఓ మన్యుదేవా ! మహా బల 
శాలివి. పూజలో భాగరహితుడనై (పాల్గొననివాడనై) కామాద్యరి 
వర్గముచేత అవమానింపబడుచున్నాను. ఓ మన్యుదేవా ! నిన్ను 
అర్చింపక ఉపేక్షింపబడితిని. కావున, జీవితమునకు ఆధార 
భూతమైన నా శరీరమునకు బలము నొసంగుటకై రమ్ము. 


సా.భా.6 : హే సహురే! శత్రూణాం సహనశీల విశ్వధాయః 
| విశ్వస్య ధర్తర్మన్యో, అయం జనోత హం. తే తవ అస్మి కర్మ 
కృత్‌. యత ఏవ మతః ప్రతీచీనః ప్రతిగంతా. అర్వాజ్‌ అస్మ 
దభిముఖం. మా మాం ఏహి ఉపాగచ్చ. హే మన్యో ! వజైిన్‌ 
మాం అభి ఆవవృత్స వ అభివర్తస్వ. కిమర్ధ మభ్యాగమన మితి 
చే దుచ్యతే. హనావ ఆవాందస్యూన్‌ శత్రూన్‌. ఉత అపిచ ఆపేః 
బంధుం బోధి బుద్ధ్వస్వ. 

6 తా॥ శత్రువుల నణచు శీలము గలిగి విశ్వధర్తయగు 
మన్యుదేవా ! నేను నీ కర్మల నాచరించెదను. నాకు అభిముఖ 
ముగా రమ్ము. వజి వైన నీవుమా చుట్టు నిలువుము. అప్పుడు 
దస్యులను వధించగలము. నన్నునీ బంధువుగా తెలిసికొమ్ము. 


11) 


82 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


పృ.భా.6 : సహురే సహనశీల, విశ్వధాయః ప్రపంచధారక 
భగవన్‌ అయం అహం తే తవ సంబంధి అస్మి. అతః ప్రతీచీనః 
ప్రతిగంతా అర్వాజ్‌ అస్మదభిముఖః. మా ముపేహి. హే వజ్రిన్‌! 
పాపపహరణ దక్ష జ్ఞానవాన్‌ మన్యో మాం అభ్యావవృత్స 
అభ్యేహి. దస్యూన్‌ శత్రూన్‌ హనావ నాశయావ. భవత్సహాయే 
నాహం హనామీతి భావః ఉతేతి సముచ్చయే. ఆపేః మిత్రం 
బోధి బుద్ధ్యస్వ. 

6 తా॥ సహనశీలి, ప్రపంచధారకుడవైన ఓ దేవా! నేను 
నీవాడనైతిని. ప్రతిగంతవైన నీవు నాకు అభిముఖుడవై నన్ను 
పొందుము. హే వజ్రి! పాపహరణ దక్ష! జ్ఞానివైన ఓ మన్యు 
దేవా! నన్ను ఆవహించి శత్రునాశము చేయుము. నీ సహా 
యముతో నేను శత్రునాశము చేయుదును అని భావము. నన్ను 
నీ మిత్రునిగా భావింపుము. 


సా.భా.7 : హే మన్యో ! అభిప్రేహి అభిగచ్చ. మమ 
యుద్దం గత్వాచ మే మమ దక్షిణతో భవ. అధ అథ. వృత్రాణి 
శత్రూన్‌ భూరి ప్రభూతం జంఘనావ హనావ. తే తుభ్యం అగ్రం 
శ్రేష్టం. వధ్వః మధు సోమరసం జుహోమి. ఉభౌత్వం చాహంచ. 
ఉపాంశు అప్రకాశం. ప్రథమాప్రథమౌ సంతా పిబావ. 


7 తా॥ మన్యుదేవా ! మావద్దకు రమ్ము. యుద్ధమున నాకు 
కుడిప్రక్కగా నిలువుము. అప్పుడనేక శత్రువులను విరివిగా 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 83 


చంపెదను. గ్రేష్టమగు మధువును నీకు హోమమున హవిస్సుగా 
నిచ్చెదను. ఎవరికిని కనిపించకుండగనే మన మిద్దరము మొట్ట 
మొదటనే ఆ మధువును గ్రోలెదము. 


పృ.భా.7 : “హే భగవాన్‌ ! అభిప్రేహి అభ్యాగచ్చ. మే 
మమ దక్షిణపార్య్వే భవ నివస. భూరి బహుభిః వృత్రాణి పాపాని 
జంఘనావ భృశం హనావ. తే తవ ధారకం అగ్రం శ్రేష్టం మధ్వః 
అమృతం జుహోమి అనుభవామి. ఉభౌ ఆవాం ప్రథమా ముఖ్యే 
సంతౌ ఉపాంశు ప్రకాశం అజ్ఞానిభి రసం వేద్య మిత్యర్థః. 
పిబావ ఆస్వాదయావ. నిత్యానంద పరిపూర్ణ త్వేన త్వయా 
సహ అహ మప్యానంద మనుభవామీతి భావః. 

7 తా॥ హే భగవాన్‌ ! రమ్ము. నా దక్షిణ పార్వమున 
నిలువుము. పాపముల నన్నిటిని వెంటనే నాశమొందింపుము. 
నీకు ధారకము, శ్రేష్టమైన అమృతమును అనుభవించుచున్నాను. 
మన మిరువురము ప్రధానులమై అజ్ఞానులకు అసంవేద్యమైన 
ప్రకాశమును ఆస్వాదించుదము. నిత్యానంద పరిపూర్ణుడవైన 
నీతో నేనుగూడ ఆనందము ననుభవింతునని భావము. 


సా.భా., సూక్తం - 84 
“త్వయా మన్యో” ఇతి సప్తర్బం సూక్తం, ఆదిత గ్తీస్తిష్టుభ 
స్తత శృతస్రో జగత్యః పూర్వవ దృషి దేవతే. తథాచాను క్రాంతం- 


84. శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


“త్వయా మన్యో చతు రగత్యంతం” ఇతి. అజిరనామ్యే కాహ 
ఇదం సూక్తం మరుత్వతీయ శస్తే నివిద్ధం. సూత్రం పూర్వసూక్త 
ఏవో దాహృతం. వినుత్యభిభూతిషు వజ్రేషు ఏకాహేష్వేతే సూక్త 
మరుత్వతీయ నిష్మేవల్యయోః శస్తే. సూత్రితం చ - “వినుత్యభి 
భూత్యో రిషువజయోశ్చ మన్యుసూక్తే” ఇతి. 

హే మన్యో! హేమరుత్వః త్వయా సరథంసమాన మేకమేవ 
రథ మారుహ్యేతి శేషః ఆరుజంతః గచ్చతః, హర్షమాణానః 
హృష్టాః దృషితాః దృష్టాః తిగ్మేషవః తీక్ట బాణాః ఆయుధా ఆయుధాని 
సంశిశినాః సమ్యగ్నిశ్యంతః నరఃయుద్ధస్య నేతార ఇంద్రాదయో 
దేవా స్వదనుచరు వా. అగ్ని రూపాః అగ్నివత్‌ తీక్ష దాహాద 

ణా 

కర్మణో యద్వా, సంనద్దాః కవచినః అభిప్రయంతు యుద్ధే 
సహాయార్థం. అత్ర “త్వయా మన్యో సరథ మారుహ్య రుజంతః” 
ఇత్యాది నిరుక్త మనుసంధేయం. 


(అజిరనామకమైన ఏకాహర్యజ్ఞమున మరుత్వతీయ 
శస్త్రములో దీనికి వినియోగము.) 


84 తా॥ మరుత్వరూపము గల మన్యుదేవా ! నీతోబాటు 
ఒకే రథము నెక్కిపోవుచు, హృష్టములు, ధృష్టములునైన తీక్ల 
బాణములను, ఆయుధములను గైకొని జయించు ఇంద్రాది 
దేవతలు నీ అనుచరులే. అగ్నివంటి తీక్షదాహాది శక్తి కలిగి 

(36) 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 85 


కవచములతో యుద్ధమునకు సంసిద్దుడైన నరునకు సహా 
యార్ధము రమ్ము. 
పృ.భా., 84 సూక్తము : 

మరుద్వేగో౭_ స్యాస్తీతి మరుత్వాన్‌. తస్య సంబుద్ధిః హే 
మరుత్వః వేగయుక్త మన్యో భగవన్‌. త్వయా సహ, సరథం 
సమానరథం ఆరుహ్య ఆరుజంతః ఆగచ్చంతః, హర్షమాణాః 
హృష్టాః, ధృషితాః ప్రాఢాః తిగ్మాః తీక్షాః పాప నాశన దక్షా 
ఇత్యర్థః, ఇషవః జ్ఞానా జ్ఞానాని, తఏవీ బాణాని. యేషాం తే 
తథోక్తాః ఆయుధాః పాపజయ సాధనాని. సంశిశానాః సమ్యక్‌ 
తీక్టం కుర్వంతః అగ్నిరూపాః అగ్నివత్‌ ప్రకాశమాన రూపాః 
నరః విబుధాః అభిప్రయంతు అభ్యాగచ్చంతు. 


84 తా॥ వాయువేగము గల హే మన్యుభగవాన్‌ ! నీతో 
గూడ రథము నారోహించినవారు, సంతుష్టులు, ప్రొఢులు, 
తీక్టములు, పాపనాశన సమర్థములు, పాప జయసాధనములైన 
జ్ఞాన బాణములను తీక్టము లొనరించుచు అగ్నిరూపులు అనగా 
అగ్నివలె ప్రకాశమానులైన విబుధులు వచ్చుదురు గాక ! 

సా.భా.2: హే మన్యో! అగ్నిరివ త్విషితః జ్వలితః సహస్వ 
అభిభవ శత్రూన్‌. హే సహురే ! సహనశీల. సేనానీః ఏధి భవ. 
నః అస్మాకం సంగ్రామే హూతః సన్‌. 


86 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


కించ హత్వాయ హత్వా శత్రూన్‌, విభజస్వ ప్రయచ్చాస్మాకం. 
వేదః ధనం శత్రుసంబంధి. కించ ఓజో మిమానః అస్మాకం 
బలం కుర్వన్‌ మృధః శత్రూన్‌ వినుదస్వ ఘాత యేత్యర్థః. 

2 తా మన్యుదేవా ! అగ్నివలె జ్వలించి శత్రువులను 
జయింపుము. యుద్ధమున మాచే ఆహూతుడవై ఓర్పు, నేర్చు 
గల సేనానివికమ్ము. శత్రువులను చంపి వారిని మాకిమ్ము. 
శత్రుసంబంధమైన ధనాదికమును కొని తెమ్ము. మాకు బలము 
చేకూర్చుచు శత్రువులను సంహరింపుము. 

పృ.భా.2 : హే మన్యో! భగవన్‌ అగ్నిరివ త్విషితః ప్రకాశి 
తస్సన్‌. నః అస్మాకం అంతశ్శత్రూన్‌ సహస్వ అభిభవ. సేనాం 
ప్రజాసంహతిం నయతి నియామయతీతి సేనానీః. సహురే 
సహనశీల భగవన్‌. హూతః ఆస్మాభి రాహూత స్సన్‌ ఏధి ప్రీతః 
భవ. శత్రూన్‌ అంతశ్శత్రూన్‌. హత్వాయ నిహత్య. వేదః మోక్ష 
ధనం విభజస్వ ప్రాపయ. అంతర్భావిత ణ్యర్గోల_ త్ర భజః, 
అతఏవ వేదార్ధ ప్రకాశే విభజస్వ ప్రయచ్చేత్యుక్తం. ఓజః ప్రభావం 
మిమానః ప్రయచ్చన్‌. విమృథః పాష్మనః నుదస్వ అపనుదస్వ, 

2 తా॥ ఓ మన్యుదేవా ! అగ్నివలె ప్రకాశించి మా అంత 
శత్రువులను పరాభవించుము. 'సీనానివి. సహనశీలివైన ఓ 
భగవన్‌ ! మాచే ఆహ్వానింపబడి సంతుష్టుడవు కమ్ము. అంత 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 87 


శృత్రువులను సంహరించి మోక్షరూప ధనమును అనుగ్రహించుము. 
ఓజశ్ళక్తిని ప్రసాదించి మా పాపములను తొలగించుము. 


సా.భా.3: హే మన్యో! అస్మే అస్మాకం అభిమాతిం అభి 
గంతారం శత్రుం సహస్వ అభిభవ. రుజన్‌ హింసన్‌. మృణన్‌ 
ప్రమృణన్‌ ప్రకర్షేణ హింసన్‌ యథా పునర్నజీవే త్తథా కుర్వ 
స్వం శత్రూన్‌ ప్రతిపేహి. తే తవ. ఫాజః బలం. ఉగ్రం ఉద్దూర్దం 
నను ఆరురుధ్రే అరుంధంతి. న తథా సంభవతి హే ఏకజత్వం 
అసహాయః వశిత్వం వశం నయసే ప్రాపయసి శత్రుం. 


౩ తా॥ మన్యుదేవా ! యుద్ధమున మమ్ముల నెదుర్మొనుటకు 
వచ్చు శత్రువుల నోడింపుము. మాటిమాటికి వారు మా పైకి 
రాలేని విధముగా వారిని హింసించి వధింపుము. వారునీ 
బలమును, నీ ఉగ్రత్వమును ఎదుర్కొన దలచువారు గనుక, 
నీవు ఇతర సహాయము లేకయే నీ వశ మొనర్చుకొనగలవు. 

పృ.భా.3 : హే మన్యో! భగవన్‌ అస్మే అస్మదీయం అభి 
మాతిం పాపం సహస్వ అపనుద. శత్రూన్‌ అంతశ్శత్రూన్‌ 
రుజన్‌ పీడయన్‌, మృణన్‌ మర్దయన్‌, ప్రమృణన్‌ ప్రేహి ఆగచ్చ. 
ఉగ్రం తీక్షం. తే తవ పాజః బలంనను. ఆరురుధ్రే నిరుంధంతి. 
కేపిన నిరుంధంతీత్యర్థః, ఏకజ అద్వితీయ భగవన్‌ త్వం వశీ 
ప్రసన్నస్సన్‌ వశం స్వాధీనం నయసి ప్రాపయసి. 


88 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


3 తా॥ ఓ మన్యుదేవా! మా పాపమును దూరీకరించుము. 
అంతశ్శత్రువులను పీడించుచు, మర్దించుచు ఏతెంచుము. 
తీవ్రమైన నీ బలమును నిరోధింపగల వారెవరును లేరు. హే 
అద్వితీయ భగవన్‌ ! నీవు ప్రసన్నుడవై మమ్ము స్వాధీనులను 
చేయుము. 

సా.భా.4: హే మన్యో! ఈళితః స్తుత స్వం ఏకవవ అసహాయ 
ఏవ బహూనాం శత్రూణాం అసి భవసి పర్యాప్తో హంతుం. 
అతః విశం విశం తా మస్మద్విరో ధినీం ప్రజాం యుధయే 
యుద్ధాయ సంశిశాధి సమ్యక్‌ తీక్టంకురు. కించ హే అకృత్తరుక్‌! 
అచ్చిన్నదీప్తే! త్వయాయుజా సహాయేన వయం ద్యుమంతం 
దీప్తిమంతం ఘోషం సింహనాదవంతం విజయాయ విశిష్ట 
జయార్థం కృణ్మ హే కుర్మః. 

4 తా॥ మన్యుదేవా ! స్తుతింపబడినవాడవైనపుడు నీవు 
ఒక్కడివే బహు శత్రువులను చంపుటకు శ క్తి కలిగియుందువు. 
కావున, మాకు గల ఆయా విరోధి ప్రజలను యుద్ధమునకు 
బాగా పురిగొల్పుము. అచ్చిన్న దీప్తిగల నీ సహాయముతో మేము 
దీప్తిమంతులమై సింహనాదములను చేయుచు విజయ సన్నా 
హములను చేయగలము. 


పృ.భా.4: హే మన్యో! బహూనాం మధ్యే ఏక ఏవ ఈళితః 
స్తుతః త్వం సర్వవస్తు సారభూత ఇతి భావః. విశం విశం ప్రతి 
మనుజం. యుధయే పాపహరణాయ శంసి శాధిశాసయ. 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 89 


అకృత్తా అచ్చిన్నా బుక్‌. కాంతిః యస్యతాదృశ భగవన్‌ త్వయా 
యుజా భవత్సహాయేన వయం విజయాయ పాపజయాయ 
ద్యుమంతం దీప్తిమంతం ఘోషం ధ్వనిం కృణ్మహే కుర్మః. 

4 తా॥ హే మన్యో! దేవతలందరిలో సారభూతుడవైన నీ 
వొక్కడవే స్తోతవ్యుడవు. అట్టి మహిమగల నీవు పాపహరణము 
నకై ప్రతి మానవుని శాసింపుము. అఖండ దీప్తిగల ఓ దేవా! నీ 
సహాయముతో పాపజయమునకై మేము దీప్తి మంతమైన 
రవమును చేయుదుము. 


సా.భా.5 : హే మన్యో! ఇంద్ర ఇవ విజేషకృత్‌ విజయకర్తా. 
తథా అనవ(బ్రవః అనిందిత వచనః “అనవటబ్రవో నవిక్షిప్తోప్త 
వచనః” ఇతి యాస్యః. ఈ దృశ స్వం అస్మాకం అధిపాః అధికం 
పాతా రక్షితా భవ ఇహ అస్మిన్‌ యజ్ఞే. హే సహురే శత్రూణాం 
సహనశీల ! తే ప్రియం నామస్తోత్రం గృణీమసి గృణీమః స్తుమః 
| యతః నామ్మఃస్తోత్రాత్‌ త్వం ఆబభూథ ఆభవసి ప్రవృద్దో భవసి. 
తముత్సం బలస్యోద్ద మయితారం విద్మ జానీమః. 

5 తా॥ మన్యుదేవా ! ఇంద్రునివలె నీవు విజయమును 
,సాధింతువు. అనిందిత వచనము గలవాడవు. అట్టి నీవు ఈ 
యజ్ఞమున మాకు అధిపుడవు కమ్ము. శత్రువుల నరికట్టగల 
'నిన్ను ప్రియమైన స్తోత్రములతో స్తుతించెదము. ఈ స్తోత్రముతో 
నీకు బలము ప్రవృద్ధము కాగలదని తెలిసికొందుము. 

12) 


9౦ శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


పృ.భా.5 : హే మనో! భగవన్‌. ఇంద్ర ఇవ పరమైశ్వర్వ 
యుక్త ఇవ. విజేష కృత్‌ జయకర్తా. అనవబ్రువః అనిందిత 
వచనః త్వం ఇహ అస్మిన్‌ సత్మర్మణి. అస్మాకం అధిపా రక్షక, 
భవ. హే సహురే ! సహనశీల భగవన్‌. తే తవ ప్రియం నామ 
అభిధాసం గృణీమహే స్తుమః యతః స్తోత్రాత్‌ ఆబబూథ వర్ధసే. 
తం ఉత్సం ఉద్భోధక వచనం విద్మ జానీమః. 

5తా॥ ఓ మన్యుదేవా! పరమైశ్వర్య యుక్తుడైన ఇంద్రునివలె 
నీవు జయకర్తవు. నీవు అనిందిత వచనుడవు. ఈ సత్మర్మలో 
నీవు మా సంరక్షకుడవు. సహనశీలివైన ఓ దేవా ! నీకు 
ప్రియమైన ఏ నామముతో స్తుతించుటవలన నీవు సంతుష్టుడ 
వగుదువో, ఉద్పోధకమైన ఆ వచనమును మేము తెలిసికొను 
చున్నాము. 

సా.భా.6 : హే వజ్ర! వజ్ర వత్సారభూత. హే సాయక ! 
శత్రూణామంతకర. అభిభూతై శత్రూణా మభిభావక మనో, 
ఆభూత్యా ఆభూతి రభిభవః తేన సహజాః సహైవోత్పన్న స్వం 
ఉత్తరం ఉత్మ ఎష్టేకరం సహః బలం భిభర్ని ధారయసి. హే 
మన్యో ! క్రత్వా కర్మణా సహనః అస్మాకం మేద్యేధి స్నిగ్గోభవ. 
కుత్రేతి తదుచ్యతే. మహాధనస్య సంగ్రామ నామైతత్‌. సంగ్రామస్య 
సంసృజివర్దే. హే పురుహూత ! బహుభి రాహూ తేతి మన్యు 
సంబోధనం. 


ల్‌ లో 


శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 91 


6తా॥ వ(జ్రమువలె సారభూతుడవై శత్రువులను అంతము 
చేయు మన్యుదేవా ! నీవు శత్రువులను జయించువాడవు. 
సహజముగా ఉత్పన్నమైన ఉత్కృష్టతరమగు బలము నీకు 
గలదు. మేము గావించు కర్మల వలన మాయందు స్నేహ 
భావమును కలిగి మా పక్షమున యుద్ధము చేయుము. 
అనేకులచే ఆహూతుడ వగుటచే నీవు వురుహూతుడవు. 


పృ.భా. 6: వజ్ర శత్రుసంహారక. అభిభూతే శత్రుతిరస్మారక. 
భగవన్‌ ఆభూత్యా ఐశ్వర్యేణ. సహజాః సహోత్పన్నః నిత్య 
శ్రీయుక్త ఇత్యర్థః ఉత్తరం ఉత్కృష్టం. సహఃబలం. భిభర్షి ధరసి. 
పురుహూత బహు జనాహూత భగవన్‌. క్రత్వా సత్మర్మణా. 
సహ సహితానాం నః అస్మాకం. మేధ్యే మిత్రం మహాధనస్య 
మోక్ష ధనస్య. సంసృజిజనే విభవే ఏధి భవ. 

6 తా॥ హే శత్రుసంహారక ! శత్రు తిరస్కరణ దక్షుడవైన 
ఓ భగవన్‌ ! నీవు సహజముగా నిత్యశ్రీయుక్తుడవు. నీవు సర్వో 
త్మృష్ట బలశాలివి. అనేక జనులచే ఆహ్వానింప బడుచున్న 
మాకు మోక్షధన వైభవము నొసగి మిత్రుడవు గమ్ము. 

సా.భా. 7 : సంసృష్టం అవిభాగ మాపన్నం. ఉభయం 
ఉభయవిధం ధనం సమాకృతం సమ్యగానీతం. ఆస్మభ్యం దత్తాం. 
కః, వరుణశ్చ దేవః, మన్యుశ్చ. భియం భయం. హృదయేషు 


92 శ్రీ మన్యుసూక్త విధాన క్రమము 


దధానాః శత్రవః అస్మద్విరోధినః పరాజితాసః పరాజితాః అప, 
నిలయంతాం అపనిలీనా భవంతు. 

7 తా సమ(గ్రముగా, సంపూర్ణముగా మన్యు వరుణదేవుల 
నుంచి మాకు ఉభయవిధముల ధనము సంక్రమించినది. తమ 
తమ హృదయములలో భయమును నింపుకొన్న మా శత్రువులు 
పరాజితులైరి. వారిని దాగియుండునట్లు చేయుము. 


పృ. భా. : వరుణః వరుణనామకః మన్యుః మన్యు నామ 
కశ్చ భగవన్‌. ఉభయం ఐహికాముష్మిక రూపం. సంసృష్టం 
స అన్యోన్య సంబంధం. సమాకృతం సమాకృష్ణం ధనం మోక్ష 
ధనం. అస్మభ్యం దత్తాం ప్రయచ్చతాం. వరుణో మన్యురితి 
నామద్వయ నిర్దేశానుసారేణేదం ద్వి వచనం. హృదయేషు 
హృదయవర్తినః శత్రవః కామాదయః భియం భీతిం ప్రాప్తాః 
సంతః అపనిలయంతాం పలాయంతామ్‌. 


తా॥ వరుణ నామముతో నొప్పారు చున్న మన్యుదేవా ! 
ఐహిక, ఆముష్మిక రూపమైన ద్వివిధ ధనము, అన్యోన్య సంబంధి 
సంబంధరూపము, సమాకృష్ణము నగు మోక్షధనమును మాకను 
గ్రహింపుము. హృదయాంతరము నందున్న కామాద్యరి 
షడ్వర్గము భయముతో పలాయన మొనరించుగాక. 


శ్రీ మన్యుదేవతార్హణ మస్తు. 


26262. ((ౌచ్చరిక్సా 2528 


“సాధన గ్రంథ మండలిలో ప్రచురించిన, 
ప్రచురించుచున్న నా గ్రంథములు 
మా నాయనగారి గ్రంథములను 
కొన్ని గ్రంథ నామములను, 
గ్రంథస్థ విషయములను, మా పేర్లను మార్చి 
కొందరు ముద్రించుచున్లారు 
అని తెలియవచ్చినది. మా అనుజ్ఞ లేనిదే 
| ఈ విధముగా ప్రచురించుట కాపీరైట్‌ చట్టమును 
ఉల్లంఘించుట యగుచున్నది. ఆయా 
ముద్రాపకులు నష్టమును చెల్లించక, 
మా అనుజ్ఞను తీసికొనకపోయినచో వారిపై 
కాపీరైటు చట్టము క్రింద త్వరలో తగుచర్చకు 
ఉపక్రమించగలము. 


ఇట్లు 
పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి 


